నిరాలా 


అట్టులోపలివైపున అచ్చు వేసిన శిల్బంలో కనబడేది శుద్దోదన మహారాజుకు 


గౌతమ బుద్దుని తల్లియైన మహారాణి మాయాదేవి కన్న స్వస్నం గురించి 
జ్యోతిష్కులు వ్యాఖ్య చేస్తూ ఉండిన దృశ్యం వారికి దిగువ వారి వ్యాఖ్యను 
'వ్రాసుకుంటున్న లేఖకుడు కనిపిస్తాడు భారతదేశంలో  లేఖనకళ  చిత్రశిల్బంలో 
నిబద్దమై లభించే దృష్టాంతాలలో ఇదే ప్రాచీనమైనది. 
నాగార్జునకొండ క్రీ.శ. 2వ శతాబ్దం. 

(జాతీయ పురావస్తు ప్రదర్శనశాల, న్యూఢిల్లీవారి సౌజన్యంతో ) 


భారతీయ సాహిత్య నిర్మాతలు 


సూర్యకాంతి త్రిపాఠీ 'నిరాలా' 


పరమానంద్‌ శ్రీవాస్తన్‌ 


అనువాదం : 


మాచిరెడ్డి 





శా 


సాహిత్య అకాదెనీ' 


Suryakant Tripathi 'Nirala' : Telugu translation by Machi Reddy of 
Paramanand Srivastava's monograph im Hindi, Sahitya Akademi, 2001, 
Rs. 25/- 


© Sahitya Akademi 
First Published : 2001 
ISBN : 81-260-0805-9 


సాహిత్య అకాదెమీ 

రవీం(ద్ర భవన్‌, 35, ఫెరోజ్‌షా రోడ్‌, న్యూఢిల్లీ - 110 001 
ఎ(క్రయ విఖాగవు : 

'స్వాతి' మందిర్‌ మార్ష్‌, న్యూఢిల్లీ - 110 001 

జీవన్‌తార భవనము, 4వ అంతస్తు, 23A/44X 

డైమండ్‌ హార్బర్‌ రోడ్‌, కలకత్తా - 700 053 


172, ముంబయి వురాఠి గ్రంథ సం(గ్రహాలయ మార్ష్‌, 
దాదర్‌, ముంబాయి - 400 014 


సి.ఐ.టి. క్యాంపస్‌, టి.టి.టి.ఐ. పోస్టు 
తరమణి, చెన్నై - 600 113. 


సెంట్రల్‌ కాలేజీ క్యాంపస్‌, 
డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ వీధి, బెంగళూరు - 560 001 


ఖ్‌ 


వల రూ. 25 


Laser Typesetting by Team Work, Bangalore 
Printed at Liberty Enterprises, Bangalore 


(wary 


Oo ౦ -౩ oa on 2 ws MW 


విషయ సూచిక 


స్వేచ్చ! మరో అర్ధం 'నిర్ధీకత' 

విషాదమయం - జీవితం 

విస్తృ్రతానుభవానికి అర్దం 

నను పాట పాడనీ ఈ బాధ తాలగనీ 

దీర్ణ కవితలు : వస్తువు, శిల్చం 

కవితా వాస్తవికత : వాస్తవికత వ్యంగ్యాత్మక పరిణతి 
పరిచిత రూపాన్ని అధిగమించిన కథానిక 

నూతన సామాజికత - నవలా వాస్తవికత 
సంస్కృతిని గురించిన చర్చ 

నిరాలా రచనలు 


ఉపయుక్త గ్రంథాలు 


15 
25 
40 
47 
63 
73 
84 
94 


1. స్వేచ్చికి మరో అర్థం “నిర్పీకత” 


నిరాలా (1899-1961) రచనాకాలం 20వ శతాబ్దపు మొదటి నలభై-నలభై ఐదేళ్ళ 
వరకు వ్యాపించి ఉంది. ఆయన 1920 ప్రాంతంలో రచనలు చెయ్యడం ఆరంభించాడు. 
1961 వరకు రచించడం కొనసాగించాడు. ఈ మధ్యకాలంలో ఏమేమి జరిగిందో ఆ 
చరిత్రను నెమరు వేసుకోవడం ప్రత్యేకించి ఒక విశ అనుభవం, ఈ కాలంలో ఎక్కువ 
భాగం జాతీయ స్వాతంత్ర్య పోరాటం జోరుగా సాగింది ఈ పోరాటమే నిరాలా మనసును 
ప్రధానంగా తీర్చిదిద్దింది. ఆయన రూపొందించిన ప్రధాన కావ్య పద్దతినే హిందీలో 
'ఛాయావాద్‌' అని అంటారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటంతో 'ఛాయావాద్‌'ను కలిపి 
చూస్తేనే ఆ యుగపు ప్రధాన సంవేదన అవుతుందని గుర్తించగలం. ఈ కారణంగానే తన 
మొదటి, పేర్కొనదగిన కవితా సంపుటి “పరిమళ్‌ భూమికలో నిరాలా ఇలా రాస్తాడు - 
“మనుష్యులకు ముక్తి ఉన్నట్టై కవితకు కూడా ముక్తి ఉంటుంది విముక్త కవిత సాహిత్యానికి 
ఏ మాత్రమూ అనర్హం కల్గించకహోగా, అది సాహిత్యానికి మోళలమైన ఒక విధమైన 
స్వాతంత్ర్య చేతనను వ్యాపింపజేస్తుంది.” 

నిరాలా తన మొదటి కవిత “జన్మభూమికి వందనం” ఆనే శీర్షికతా "ట్రింగాల్‌ కవి 
ద్విజేంద్రలాల్‌రాయ్‌ చూపించిన మార్గంలో రాశాడు. ఇది పభి అనే పత్రికలో (జూన్‌ 
1920) అచ్చయింది. నిరాలా అగ్రజతుల్యుడు, ప్రముఖ సవూకొలికుడు జయాశంకళి అసద్‌ 
సాహితీ సంవేదనను రూపొందించడంలో కూడా ఈ స్వాతర(్య చేతన దోహదం చేసింథి. 
ప్రసాద్‌ నాటకాలు, నృత్య నాటకాలు “అత్యున్నత హిమావ్రిణిఖరంనుంచి ప్రబుద్ద"వఖిత్ర 


8 నిరాలా 


స్వయంప్రభా సమన్వితమై సముజ్వల స్వాతంత్ర్యం పిలుస్తోంది, పిలుస్తోంది.”' 
డీనికి ఉదాహరణలు. ఛాయావాదవు గతిశీల అంశాలన్నీ ఈ స్వాతంత్ర్య చేతనతో 
వెనవేసుకొని ఉన్నాయి ప్రసాద్‌ నవల 'సతాకోకచిలుకిలో స్పష్తంగా స్వాతంత్రోద్యమ 
చైతన్య ప్రేరిత నవజాగృతి కన్పిస్తుంది ఈ నవలలో కర్థకులు తమ హక్కులకోసం 
పోరాడతారు భారత ప్రజలు విదేశ పెత్తందారుల దోపిడిని గుర్తిస్తారు, గర్జిస్తారు. 
ఛాయావాద యుగపు ఈ నవజా గృతిని గుర్తించే సందర్భంలో ఆధునిక యుగసంస్తాపకుడు 
అయిన భారతేందును గుర్తుకు తెచ్చుకోవడం సమంజసం. భారతేందు యుగంలో ఒక 
పక్క దోపిడినీ, అన్యాయాన్నీ వ్యతిరేకిస్తూ జరిగిన పోరాట చైతన్యం కన్పించేది 
అదేవిధంగా, ఛాయావాదంలో కూడా ఒక ప్రక్క సామాజిక నవజాగృతి చేతన ఉండగా, 
మరోప్రక్క. వాస్తవాన్ని సూక్ము కాల్పనిక వ్యక్తిగత అనుభూతిలో ఇముడ్చుకునే 
అనురాగాత్మక ఆకాంక్ష కూడా దృగ్గోచరమౌతుంది. నిరాలా రచనాత్మక మానసం కూడా 
ఈ అంతర్వైరుధ్యాలతో తలపడతూ, వాస్తవ చేతనతో ముందుకు సాగింది. 


స్వాతంత్ర్య పోరాట చరిత్రను కాస్త ముందునుంచి చూడాల్సిన అవసరం ఉంది 

ఎందుకంటే మనం సామాజిక వైతన్యాన్నీ సామాజిక, సాంస్కృతిక జాగ్బతి-చేతననూ 
సమాంతరంగా పరిశీలించగలగాలి 10-20 ఏళ్ళలో వచ్చే తాత్కాలిక గందరగోళ 
పరిస్టితులతో సాహితీ హృదయం నిర్మితంగాదు. దృీర్హ్లకాలంపాటు ఈ సంప్రదాయం 
కొనసాగితే దానితో గతి తార్కిక సంబంధం నెరపుతూ వికనిస్తుంది సాహిత్యం 

ఛాయావాద యుగ నవజాగృతిపై కూడా ముందునుంచి వస్తున్న సుద్దీక్ట పోరాట క్రమ 
ప్రభావం స్పష్టం 1857 నాటి జాతీయ తిరుగుబాటు ఫలితంగా బ్రిటీషు పాలకులకూ, 
భారతస్రజలకూ మధ్య వైరుధ్యం బాగా పెరిగింది. ఈ తిరుగుబాటులో రైతాంగ జనుల 
పాత్ర ప్రధానమైనది. 19వ శతాబ్దపు 7వ దశకంలో స్వదేశీ ఉద్యమం పెల్టుబికింది. హిందీ 
మాట్లాడే ప్రాంతంలో జరిగిన ఈ ఉద్యమ సంకల్పాన్ని భారతేందు 1874లో “కవివచన 
సుధి అనే పత్రికలో మార్స్‌ 23న ఈ విధంగా వ్యక్తం చేశాడు - “మనం ఈ రోజు నుంచి 
విదేశీ వస్రాలనే ధరించం”'. భారతేందు, అతని సహచరులు జానపద బాణీలతో గేయాలు 
రాసి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. వెట్టుబడివారి 
విధానం ఎలా సామ్రూజ్యవాద రూపం ధరిస్తుందో, ఎలా జనవిముక్తికి విఘాతం 
కల్లిస్తుందో-ఈ విషయాల చైతన్యం బాలముకుంద్‌గుప్తలాంటి రచయితల్లో కన్పిస్తుంది. 
స్వాతంత్ర్య చైతన్యాన్ని సాంస్కృతిక నైతిక విప్రవంగా మార్చాలనే ద్నష్టి. రామకృష్ణ 
పరమహంస (1834-1886), స్వామి దయానంద సరస్వతి (1824-1883)లలో 
కన్చిస్తుంది. 1885లో భారత జాతీయ కాంగైస్‌ స్టాపించబడింది. దీనితో, పరివర్తనకు 


స్వేచ్చికి మరో అర్దం 'నిర్భీకత' 9 


ఉపకరించే అనేక స్రయిత్నాలు ఒక స్పష్టమైన లక్ష్యంతో జోడించబడ్డాయి. తిలక్‌, 
లాలాలజ్‌పత్‌రాయ్‌లు కాంగగెసు సంస్తకు గొప్పు నాయకత్వం ఇవ్వగలిగారు. 1889లో 
థియోసాఫికల్‌ సాసైటి స్టాపించబడింది ఇది ఉదార మానవతావాద భావనవైపు దృష్టిని 
మరల్చే ప్రయత్నం చేసింది. ఇటువంటి సంస్లల్లో అనేక అంతర్‌ వైరుధ్యాలు ఉండేవి 


హిందీ నవజాగ్భతికి మొదటి మెట్టు భారతేందు యుగమైతే, రెండవ ప్రముఖ దశ 
మహావీర్‌ ప్రసాద్‌ ద్వివేదీ, వీరి సహచరుల రచనా కాలం (1900-1920). 1900లో 
“సరస్వతి” ప్రచురణ ఆరంభమయింది; 1920లో ద్వివేది “సరస్వతి? పత్రిక నుంచి 
వైదొలగారు. 'ఛాయావాదం'” పేరుతో వచ్చిన సూక్ష్మ, లాక్షణిక కావ్యధోరణి ద్వివేదీ 
యుగపు స్తూల ఇతివృత్తాత్మక కవిత్వానికి విరుగుడుగా ఉద్భువించిందనే భావన ఒకటి 
ఉంది. ఇందులో పాక్షిక సత్యం ఉండొచ్చు. వాస్తవమేమిటంటే ఛాయావాదం ఒకటికాదు; 
అనేక ఛాయావాద రూపాలున్నాయి. ద్వివేదీ యుగపు దేశీయ కాల్పనికతావాదాన్ని, 
సాంస్కృతిక నవజాగ్భతిని, నవ్య వాస్తవికతా వాదాన్ని సమద్దించే ఛాయావాదంతో కలిపి 
చూడొచ్చు. రెండవది కావ్యాత్మక నైరూప్యతా - ప్రధాన సూక్ష్మ ఛాయావాదం. ఈ 
ఛాయావాదం ఎక్కువగా అంతర్ముఖంగాను, కాల్పనికంగాను ఉహాత్మకంగాను అన్పిస్తుంది. 
ఈ ధోరణీనే రామ్‌చంద్ర శ్వుక్త్ష (1884-1941) జాతీయ కవితా ప్రవాహానికి ఒక విధమైన 
“విచలనం” అని అన్నారు. నిరాలా కావ్య వికాసం మొదటి రకపు ఛాయావాదానికి 
నిదర్శనమన్సిస్తుంది. నిరాలా కథల్లోని వచనం వాస్తవికతావాద గద్యం. కవి దృష్టి కూడా 
దాదాపు వాస్తవోన్ముఖం అన్పిస్తుంది. నిరాలా ఛాయావాదానికి సంస్కారమిస్తాడు; ద్వివేదీ 
యుగపు స్టూల నైతికతా వాదాన్ని అధిగమిస్తాడు. కాని, “రీతి” వాదానికి వ్యతిరేకంగా జరిగిన 
ఉద్యమంలో ద్వివేద్‌కి దగ్గరగా ఉంటాడు. ఆంగ్రేయుల పాలన, జమీందారీ విధానం, రైతు 
ఉద్యమాలు లాంటి విషయాలపై రాస్తున్నపుడు మహావీర్‌ప్రసాద్‌ ద్వివేదిలాగా నిరాలా 
కూడా అదే నవజాగృతికి పోషకుడన్సిస్తుంది వంగ విభజన వ్యతిరేకోద్యమం, చంపారణ్‌ 
సత్యాగ్రహం, అక్టోబర్‌ విప్లవం (1917) లాంటి ఘటనల పట్టు జాతీయ చైతన్యంతో 
రచయితలు స్పందించడం గమనించవచ్చు కొంతకాలం తర్వాత 1926లో నిరాలా 
'జాగోఫిర్‌ ఏక్‌ బార్‌” లాంటి కవిత 'మత్‌వాలా' అనే పత్రికలో ప్రచురించాడు. జాగ్బతికి 
ఇచ్చిన ఈ పిలుపు ఆకస్మికం కాదు. ఇది వాస్తవాన్ని విస్మరించే ఆధ్యాత్మిక ఆవేశమూ కాదు 

ఛాయావాద చరిత్ర రెండు ప్రపంచ యుద్దాల (1914-18; 1939-45) మధ్య 
విస్తరించి ఉంది. ఇది మన స్వాతంత్ర్య పారాటంలో అత్యంత ప్రధాన ఘట్టం. ఒకపక్క 
సామూహిక సహాయ నిరాకరణోద్యమం కోసం డిమాండ్‌ ఎహ్కూవయింది; మరోవైపు 
సత్యాగ్రహంలాంటి అహింసా పద్దతుల వైఫల్యం చూసి కొన్ని వర్గాల్లో ఉద్రేకం మరగ 


10 నిరాలా 


సాగింది. చౌరీచౌరా ఘటనలో పెచ్చరిల్లిన హింసను చూసి గాంధీజీ తన ఉద్యమాన్ని 
ఉపసంహరించి, తనకు ఆరేళ్ళ జైలుశిక్షపడితే, జైలుకెళ్ళారు. దేశంలో మత కలహాలు 
ప్రజ్వరిల్లాయి. అప్పుడు గాంధీజీ హిందూ -ముఫ్రిం సమైక్యతకై గొప్పు కృషిచేశారు. ఆయన 
ఈ ప్రయత్నంలో జీవితాంతం నిమగ్నులైనారు. ఉగ్రరూపం ధరించిన విప్రవోద్యమ 
పరిణామాలు స్పష్టమే. అణచివేత అధికం కాజొచ్చింది. కాంగ్రెస్‌లో కూడా అతివాదులు 
బలం పుంజుకున్నారు. ఈ అతివాదులకు జవాహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌చం[ద్రబోస్‌ 
నాయకత్వం వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య ప్రజలు అధిక సంఖ్యలో 
పాల్గొన్నారు. 1930లో నిరాలా స్వాతంత్ర్యానికి మార్గం పోరాటమేనని చెబుతూ వచ్చారు. 
1930లోనే నిరాలా ఇంగ్రండు, భారత దేశాల మధ్య సంబంధాల గురించి ఇలా రాశాడు- 


“ఇంగ్రండు చేతిలో భారతదేశమనే బంగరుపక్షి చిక్కుకుంది. అక్కడి 
పెట్టుబడిదారులు భారతదేశానికి అవసరానికి మించి అధికారాలు ఇవ్వడానికి బొత్తిగా 
ఇష్టపడటం లేదు. ఇక్కడే వృత్తుల పరాధీనత మరింత కర్కశంగా, కొబ్లగొట్టే విధంగా 
నిలుపు దోపిడిగా మారింది. ఇందువళ్లే రైతుల దుస్టితి దుర్భరం అయింది. పట్టు, జనుము, 
పత్తి, ధాన్యం లాంటి ముడిపదార్జాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. కాని, అవి తెల్లవారు 
నిర్ణయించే ధరలతోనే అమ్ముడుపోతాయి. రైతులు ఈ సరుకుల్ని నిలవ చేయడానికి తగిన 
సదుపాయాలు సమకూర్చుకోలేరు. వాళ్ళ దృఢ విశ్వాసం సమూలంగా నాశనం 
చేయుబడింది "' 


1932లో నిరాలా రవీంద్రనాథ్‌ టాగూరును సమర్ధిస్తూ, ఇతర పీడిత దేశాలకు 
సోషలిస్టు రష్యా ఒక ఆదర్శం అని రాశాడు. ('సుధి, సెప్టెంబర్‌ 32). దాదాపు ఇదే 
సమయంలో, ప్రపంచంలోనే కబీర్‌లాంటి ఉన్నత భావాలుగల రచయితలు అరుదు అని 
వ్యాఖ్యానించాడు నిరాలా. “మనం ఐరోపానుంచి కొంత నేర్చుకోవాలి; కొంత మనం వారికి 
నేర్వాలి.” అని 1933లో 'సుధిలో అచ్చయిన వ్యాసంలో నిరాలా రాశాడు 1934లో 
కాంగ్రెసు '“సోషలిస్టు-గ్రూప్‌”” ఏర్పడింది. 1936లో కాంగ్రెస్‌ 49వ మహాసభకు (లక్నో) 
జవాహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షత వహించారు. 1937లో అభ్యుదయ రచయితల సంఘం 
మొదటి సమావేశం లకన్నీలో జరిగింది. ప్రేమ్‌చంద్‌ దీనికి అధ్యక్షత వహించారు 
1937-39లో జరిగిన ప్రజా ఉద్యమాలలో (ప్రధానమైనది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
నిర్మాణబద్దంగా కార్యక్రమాలు నడిపిన దేశీయ సంస్థానాల ప్రజాందోళన గఢకొెలాలో 
(నిరాలా స్వంత (గ్రామం) రైతాంగ ఉద్యమానికి నిర్మాణబద్దం చేసే ప్రక్రియలో స్వయంగా 
నిరాలా పాల్గొన్నాడు. 1940లో దేశంలో కార్మికోద్యమాలు తీవ్రమయినాయి. 1942లో 
స్వాతంత్రోద్యమం తీవైస్థాయిని సంతరించుకొంది. నిరాలా “గహన్‌హై యే అంధకారా ' 


స్వేచ్చ'కి మరో అద్దం 'నిర్భీకత' 11 
అనే కవిత రాశాడు. ఈ కవితను చాలా విధాలుగా వ్యాఖ్యానించవచ్చు. కాని 
స్వాతంత్ర్యోద్యమ సన్నివేశం, మానసిక వత్తిడి రూపంలో ప్రతిబింబించింది. 1943లో 


రాసిన కవిత దేవీ సరస్పతి'లో రైతాంగ సంవేదనా స్పర్శను చూడకుండా ఉండలేము. 
రైతాంగ పోరాటంలో నిరాలా రైతుల పక్షమే అని చెప్పుడానికిది నిదర్శనం : 


వ్యవసాయం చూపిన మాయలో 
దుఃఖితులైన రైతువనితల కళ్ళు 
ఆనందబాష్టాలతో మెరిశాయి 
సస్య సంపదనిండిన పొలాలు 
ధాన్యలక్ష్మీతో తులతూగాయి 
పండుగ పబ్బాలతో విరిశాయి 
తన్మయ రైతాంగ ఇళ్ళు వాకిళ్ళు 


1946లో సైనికుల అశాంతి ఒక పెద్ద సంఘటన. దీని పరిణామమే నౌకాదళ 
తిరుగుబాటు. “46లోనే నిరాలా ఒక కవితలో ఇలా రాశాడు - మనం ఆడిన రక్తసిక్త 
హోరీ?” - స్వాతంత్ర్యం వచ్చింది - దేశ విభజనతో పాటు. 1948లో గాంధీజీ హత్య 
జరిగింది. '4రలో నిలాలా రాశాడు -“గొప్పవాళ్లు, ధనమూ, అభిమానమూ, 
వదులుకుంటేనే దేశం నిజంగా విముక్తమౌతుంది.”” స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, బహుశా 
అలా జరగలేదని నిరాలాకు అన్సించింది. నిరాలా నిర్వేదంలో చెదిరిన కల అసంతృప్తి, 
అశాంతి, నిరాశా, నిస్పుహలు కూడా ఉన్నాయి. ఈ కాల వ్యవధిలో మార్పులు వేగంగా 
వచ్చాయి. సామాజిక జాగ్బతికి సంబంధించిన చారిత్రక దృక్రథంతో చూస్తే ఇది 
స్పష్టమౌతుంది. విద్య, సాంస్కృతిక రంగాల్లో ముఖ్యమైన మార్పులు స్పష్టం కాసాగినాయి. 
స్త్రీ విద్య వ్యాపించింది. సత్యాగ్రహం లాంటి ఉద్యమాల్లో స్త్రీలు ముందుకొచ్చేవారు. స్త్రీ 
పురుషుల సంబంధాల్లో మార్పు వచ్చింది. సౌందర్యపు గీటురాళ్ళు మారినాయి. 
పంత్‌లాంటి కవులు 'దేనీ, మాత, సహోదరి, ప్రాణం అని స్త్రీని సంబోధిస్తూ, స్త్రీపురుష 
సంబంధాలలో వచ్చిన కొత్త మలుపువైపు జనాల్ని ఆకర్థించారు. ప్రేమ్‌చంద్‌ నవలల్లోనే కాదు, 
హక్కులు, అధికారాల కోసం పోరాడే స్త్రీలను భారతీయ సామాజిక జీవితంలో కూడా 
ప్రత్యక్షంగా చూడొచ్చు. “గోదాన్‌ొలో ధనియా దోపిడిని, దమనకాండనూ ఒకవైపు 
గత్యంతరరేలేక ససహిస్తూనే, మరోవైపు దాన్ని వ్యతిరేకిస్తూ పరుషంగా కూడా 
మాట్లాడుతుంది 'సమాజం-స్త్రీలు' అనే శీర్థికతో 1929లోనే నిరాలా ఇలా 
వ్యాఖ్యానించాడు - 


12 నిరాలా 


“గొప్పు విప్తవాలే ప్రతిసంస్కరణకూ మూలం” ఆ విప్రవాలకు అనుగుణంగా 
సమాజంలో మార్పులు వచ్చినప్పుడు స్త్రీలు కూడా మారుతూ వచ్చారు. పోలేసు జులుంను 
భారతేందు వ్యతిరేకిస్తాడు. ప్రేమ్‌చంద్‌, నిరాలా సమకాలీన సాంఘిక వ్యవస్టను 
చేల్చిచెండాడారు. రవీంద్రుని సాంస్కృతిక చైతన్య పిలుపును నిరాలా గుర్తిస్తాడు. కాని 
నిరాలాలోని తిరుగుబాటు చైతన్యం రవీంద్రుని చేతన కంటే అగ్రగామి. “వర్ణాశ్రమ వ్యవస్ట 
వర్తమాన ప్టితి' అనే దానిపై వ్యాఖ్యానిస్తూ వివేకానందుని చేత ప్రభావితుడై పరాధన దేశపు 
పౌరులంతా శూద్రులేనని, దీనిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వుండరని 
భావిస్తాడు. నిరాలా వైశ్యులు” అనే పదానికి పెట్టుబడిదారులు! అనీ “శూద్రులు” అంటే 
కర్ధకులనీ వ్యాఖ్యానిస్తాడు. ఈ వ్యాఖ్య వెనుక నిశ్చితమైన ఒక దృక్సృథం వుంది. విప్లవాత్మక 
పరివర్తన కోరే దృష్టి అది. 


స్వాతంత్ర్య పోరాటానికీ ఛాయావాదానికీ మధ్య గల సంబంధాన్ని విక్లేపిస్తూ నిరాలా 
'రాజనీతి-సమాజంి (సుధ, ఆగస్టు, 1933) లో ఇలా వ్యాఖ్యానించాడు - రాజకీయానికి 
సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. సామాజిక సంసిద్దతను రాజకీయ సంసిద్దత 
అనడం అతిశయోక్తి కాదు” ఈ పోరాటంలో నిరాలా, ఇతర సమకాలీన రచయితలూ ఒక 
ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే ప్రక్రియ పట్ట అత్యంత జాగరూకులై వుండేవారు. రత్నాకర్‌, 
మిశ్రబంధు, పద్మసింహశర్మలు ప్రాతినిధ్యం వహించే రీతివాదంతో, ఛాయావాదం 
తొలినాళ్ళలో తలపడాల్సి వచ్చింది. రీతి? వాదులు శుద్ద రసభావనను పోషించారు. 
నవజాగృతి ప్రరితమైన ఛాయావాదంతో ఇది పొసగదు. ఛాయావాదపు అనేక ప్రత్యేకతలకు 
మూలం వ్యక్తివాదం. కాని, వాటి ప్రభావం సామాజిక సంబంధాల పూర్తి చట్రంపైనే పడింది. 
ఈ వ్యక్తివాదం రీతివాదపు సామూహిక అభిరుచికి విరుద్దమైనది. నవజాగృతి పక్షం 
వహిస్తుంది. 'కామాయని'లోని “మను” వ్యక్తివాదియే, కాని శ్రద్ద, అనే పాత్ర ద్వారా ప్రసాద్‌ 
ఇచ్చే ముఖ్య సందేశం ప్రజాస్వామ్యం. కళ కళ కోసం అనే అలంకార వాద భావన 
పెట్టుబడిదారీవాదాన్ని స్వీకరించడమే అవుతుంది. కళ పట్ల వినియోగవాద పరాకాష్ట 
రీతివాద కావ్యాభిరుచిలో కన్పిస్తుంది. కళను గురించిన సొంత గీటురాయి 
రూపొందించుకున్నప్పుటికీ, ఛాయావాదం కళావాది కాదు. అది కళాత్మకతకంటే, 
అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఛాయావాద కవులు సామాజిక 
చైతన్యంతో రాయడం వల్ల వారి అనుభూతి సీమితం కాదు అనేది స్పష్టం. ఛాయావాద 
కవులు “ఖడీబోలీ'ని కావ్యభాషగా చేసేందుకు పోరాటం చేశారు. అలా చేస్తున్నప్పుడు 
'“ర్రజభాషు' వ్యతిరేకత వారి ఉద్దేశం కాదు. నాయికా భేదాలు లెక్కపెట్టే సామంతవాద 
అభిరుచికి వ్రజ భామెోశక్తిని అంకితం చేయుడానికి వారు వ్యతిరేకం. ఛాయావాద కవుల 


స్వేచ్చ'కి మరో అర్దం 'నిర్భీకత' 13 


ప్రకృతిచిత్రణ రీతివాదుల ప్రకృతిచిత్రణలో పోల్చిచూస్తే, సూక్మసంవేదనా ప్రధానమై 
వుండటమే కాదు, అందులో జీవితం తొణికిసలాడుతూవుంటుంది. ప్రకృతిలో స్వేచ్చా 
సంచారాన్ని నిరాలా ఒక జాతి విముక్తి సన్నివేశంలో చూస్తాడు. ఛాయావాదయుగపు 
భావాత్మక తిరుగుబాటు సామాజిక సందర్భంలేనిది కాదు, ఛాయావాద కవుల భావ 
జాలాన్ని జనవిముక్తి ఆకాంక్షలతో జతచేసి చూస్తే మనకు ఈ అభిప్రాయం కలుగుతుంది. 
నిరాలాకు ఛాయావాద శక్తీ, పరిమితీ రెండూ తెలుసు. తన వ్యాసాల్లో సాహితీధర్మం పైరాస్తూ 
దాని గుణాత్మక పక్షాన్ని వెల్లడించడంలో ముందున్నాడు నిరాలా. “ప్రబంధపద్మ* అనే వ్యాస 
సంపుటిలోని ఒక వ్యాసంలో ఛాయావాద సంక్షిప్షతను నిరాలా ఇలా స్పుప్రీకరిస్తాడు. - 


“భాష సాహిత్యం దృష్టితో చూస్తే ఛాయావాద కవిత అధిక వికసిత రూపం మంచి 
మంచి కవితలు దీనికి ఉదాహరణలు. ఎక్కడైతే అస్నష్టత వుందో, భావాల వ్యక్తీకరణ సరిగా 
లేదో, భావ చిత్రాలు ప్రకాశవంతంగా లేవో, అక్కడ బలహీనత వుంది, దీన్ని 
అధిగమించేందుకు రచయితలు కృషి చేయాలి. 'ఖఢీబోలీ'లో రాసిన ఆధునిక కవితలు 
ప్రాచీన కాలపు కవితల పోటికి నిలువలేవని కొందరు వాదిస్తున్నారు ఇది అతిశయోక్తి అని 
నేనకుంటున్నాను ఇది నా అల్హ్పజ్ఞత కాదు, వారి అల్పజ్ఞత సాహిత్యం పట్ట వారు అన్యాయం 
చేస్తున్నారు''. మహావీర్‌ ప్రసాద్‌ ద్వివేదీలాంటి ఆచార్యులు *క్షిషతి అన్న దాన్ని నిరాలా 
'సాహిత్యాత్మ అని పేర్కొన్నాడు 

నిరాలాయుగం సంఘటనల యుగం, ఉద్రేకాల యుగం. నిరాలా సామాజిక 
సాంస్కృతిక నవజాగ్భతి పక్షాన నిరంతరం పోరాటం చేసేవాడు. ఛాయావాదానికి ఒక 
విశ్వరూపం ఇచ్చాడు నిరాలా, ఒక దశలో ఆ ధోరణి పరిమితులను అధిగమించాడు 
కూడాను హిందీప్రాంతపు నవజాగృతి చరిత్ర ఎంత సంక్షిప్రమో, నిరాలా రచనావికాసం 
కూడా అంతే సంక్షిప్తం. పంత్‌ కవితా పరిణామం లోని మలుపులు ఎంత సులభంగా 
అర్దమవుతాయో, అంతే సులభంగా, సజావుగా మనం నిరాలా కవితల్ని అద్దం చేసుకోలేం. 
నిరాలా రచనా పరిణామంలో సంక్షిపమైన అంతర్‌ వైరుధ్యాలున్నాయి. అవి ఆతని రచనా 
పరిమితి అనలేం. అవి ఆతని యోగ్యతకు నిదర్శనం స్వాతంత్ర పోరాట చారిత్రిక 
చైతన్యాన్ని నిరాలా తనదైన శైలిలో (గ్రహిస్తాడు, వ్యక్తం చేస్తాడు. ఎన్నో ఉత్తేజకర ఘటనలతో 
నిరాలాకు గల ప్రగాఢ సంబంధం నిరాలాను ప్రధాన వ్యక్తిగా చేసింది. నిరాలా అనేక 
సంఘటనలనూ, ధోరణులనూ సమీక్షిస్తాడు - ప్రగాఢ నిబద్దతతో, మౌలిక దృక్రధంతో. 
దురద్నష్టమేమంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి నిరాలా విక్షిస్తుడైనాడు ఈ వికిప్త 
కాలపు స్పష్టి, అన్సించే రచనల్లో కూడా ఆ కాలపు ప్రతిధ్వని కన్పిస్తుంది. వీటి తర్వాత వచ్చిన 
ప్రార్దనాగేయాలు కూడా అక్కడక్కడా వాస్తవికత వేసిన కాటును వ్యక్తం చేస్తాయి 


14 నిరాలా 


నిరాలా రచనాకాలం భారత చరిత్రలో అత్యంత ప్రధానమైంది. కవిత, కథానిక, 
నవల లాంటి అన్ని ప్రక్రియళల్లోనూ నిరాలా సమకాలీన వాస్తవికతతో తలపడే స్టితి కన్ఫిస్తుంది. 
దీంతోపాటు నిరాలా, జీవితపు మౌలిక సమస్యలతో సతమమౌతూ కాలాన్ని 
అధిగమిస్తాడు. స్వాతంత్రోద్యమ చైతన్యం ఈ దశలో మహత్తర సాంస్కృతిక 
పునరుజ్జీవనంలో భాగం. గతాన్ని సమకాలీన చైతన్యంతో ఎదుర్కొనే విధానం వెనుక 
కూడా, ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రేరణ ఉంది. భారతీయ సామాజిక జీవితంలో 
-సంభివిస్తున్న ప్రధాన సంక్రమణం, పరివర్తన పట్ట జాగృతీ ఈకాలపు సాహిత్యంలో 
ప్రతిబింబించాయి. ఈ అవగాహన ప్రకారం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమ 
విజయం సామంతవాదాన్ని వ్యతిరేకించకుండా వీలు కాదు. “స్వాతంత్ర్యం” అనేది ఆనాడు 
ఎన్నో అర్థాల్ని ధ్వనించే పదం. నిరాలా, “స్వేచ్చ-దీని మరో అర్దం నిర్భీకత” 
అంటున్నప్పుడు స్వాతం[త్యలోని అనేక కోణాల్ని సూచిస్తున్నాడు. 


2. విషాదమయం - జీవితం 


నిరాలా (సుర్తకుమార్‌  మహిషాదళ్‌లో హెడ్‌కానిస్టీబుల్‌గా నియమితులైన 
(గఢ్‌కోలా మూల నివాసి) రామ్‌ సహాయ్‌ పండిట్‌ ఇంట్లో 1899 ఫిబ్రవరి 29న (విక్రమ 
సంవత్సరం 1955, మాఘశ్ళుక్త 11) జన్మించాడు నిరాలా పసిమనసును స్వగ్రామమైన 
గఢ్‌కోలా అనుభవాలూ, మహిషాదళ్‌ (బెంగాలు) అనుభవాలూ అనేక రకాలుగా 
ప్రభావితం చేశాయి. గఢ్‌కోలాను పోరాట పటిమ వున్న రైతులకు పెట్టనికోటు. ఇక్కడే 
నిరాలా రైతు ఉద్యమాన్ని ఒక నిర్మాణబద్ద రూపంలో సాగించడం యాధృచ్చికం కాదు. 
బాల్యం బెంగాలులో గడిచింది. బెంగాల్‌ సంస్కృతితో ప్రభావితులైనాడు నిరాలా. కాని 
తన తీవ్రమొండి స్వభావం వల్ల నిరాలాలో ఒక రకమైన మానసిక అశాంతి కూడా వుండేది. 
రెండున్నర సంవత్సరాల ప్రాయంలోనే నిరాలా అమ్మను కోలోయాడు. నాన్న దగ్గర 
మహిషాదళ్‌లో పెరిగాడు. మహిషాదళ్‌ రాచరిక ప్రపంచం, తన ప్రపంచం అన్ఫించడం లేదు. 
గఢ్‌కోలాలో నిరాలా జీవితం కటువైన వాస్తవికతతో తలపడాల్సి వచ్చింది. 


సౌందర్యచేతన, ప్రకృతి, స్త్రీల పట్ల ఆకర్షణా నిరాలాలో క్రమంగా పెరగసాగాయి. 
ఆయన కవితా సృజన అంతా సౌందర్యాను భవ భావచిత్రాల మయం. నిరాలాతో 
పెత్తయేప్ప టికి మనోహరాదేవికి పదకొండేళ్ల వయసు. ఆమె ఎక్కువగా పుట్టింట్లో వుండేది. 
నిరాలా మహిషాదళ్‌లో వుండేవాడు. ఫుట్‌బాల్‌ ఆడుతూ, నాటకాలు చూస్తూ, 
బాంగ్బాబాష్క రవీంద్రనాథ్‌ టాగూరుతో తన పరిచయం పెంచుకుంటూవుండేవాడు. 


16 నిరాలా 


డల్‌మవూలో నిరాలాకు కుళ్తీభాట్‌ లాంటి పాత్రలు దొరికారు. ఎంట్రన్సలో 
ఫెయిలయినందుకు నాన్నగారు నిరాలాను ఇంటినుంచి బయటకు పంపించివేశారు 
భార్యతో డల్‌మవూ వచ్చాడు నిరాలా మనోహరాదేవికి మొదట కొడుకు (రామకృష్ణ 
తర్వాత కూతురు (సరోజ) పుట్టారు. సరోజ పుట్టిన సంవత్సరమే నిరాలా నాన్నగారు 
చనిపోయారు. నిరాలా జీవితం పూర్తిగా కొత్తరూపం దాల్ఫింది. అది ఇప్పుడు గట్టి 
సవాలును ఎదుర్కొన్నది మహిషాదళ్‌రా జూ నిరాలాకు ఉద్యోగమిచ్చాడు. కోర్టు కేసులు 
చదివి రాసీ ఉద్యోగం. భార్యకు బాగాలేదని ఒక రోజు టెలిగ్రాం అందింది. వెంటనే 
నిరాలా డల్‌మవూ వెళ్లాడు. అప్పుటికే అయన సతీమణి చితిలో కాలి భస్మమయింది ఇది 
గట్టిదెబ్బ నిరాలాకు. జీవితాంతం నిరాలా దీన్ని ఎంతో దుఃఖంతో స్మరించుకునేవాడు. 
కొడుకునూ, కూతుర్ని డల్‌మవూలో విడిచిబెట్టి నిరాలా గఢ్‌కోలా వచ్చేశాడు అక్కడ 
భయంకరంగా మశూచి వ్యాపించి వుంది ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి 
పిడకలలాంటి ఆ రోజుల్లో మనోహరాదేవి స్మృతులతో నిరాలా ఆధ్యాత్మికత వైపు మర 
లి వుండేవాడు. మనసులో అనురాగ విరాగాల ద్వంద్వం పనిచేస్తోంది 


మహిషాదళ్‌లో నిరాలా రామకృష్ణ పరమహంస శిష్యుడు ప్రేమానంద్‌ను కలిశాడు 
కాని నిరాలా లోని ద్వంద్వానికిది సమాధానం కాలేకపోయింది అది ఒక ఉదాత్త అనుభవ 
ప్రపంచంతో సంబంధం మాత్రమే. ఇప్పుడు నిరాలాకు దేశకాల సమస్యలు సరికొత్త 
రూపంలో కన్చించసాగాయి. స్వాతంత్ర్య పోరాటం పట్లు నిరాలా ఆసక్తి పెరిగింది 
గాంధీగారి సహాయ నిరాకరణోద్యమం అర్దమేమిటో నిరాలా తెలుసుకున్నాడు. 'నిరాలా' 
అనేది కవి, తాను పెట్టుకున్న పేరు, తర్వాత ఈ పదం ఒక అద్వితీయ తిరుగుబాటు 
వ్యక్తిత్వానికి పర్యాయ పదంగా మారింది. మహావార్‌ ప్రసాద్‌ ద్వివేదితో ఉత్తర ప్రత్యుత్తరాలు 
మొదలయ్యాయి మహిషాదళ్‌నుంచి గఢ్‌కోలా రావడంతో ఉత్తర ప్రత్యుత్తరాల ఈ 
సంబంధం నిండుదనాన్ని సంతరించుకొంది నిరాలా కలకత్తాకో, వారణాసికో 
అడపాడదపా వెళ్తాలనుకొనేవాడు. (బతుకు తెరువు సమస్యే, కాని, ఒక చోట స్తిరంగా 
వుండటం నిరాలా స్వభావంలోనే లేదు. 1921లో నిరాలా రాశాడు - 'గట్టిదెబ్బలు 
తగిలినప్పుడు హృదయం కంపించిపోయింది ' ఈలోగా నిరాల “సమన్వయ్‌' పత్రికతో 
సంబంధాలు పెట్టుకున్నాడు. ఇదే సమయంలో ఆయన గిరీష్‌వంద్రఘో ష్‌నాటకాల ద్వారా 
ఛందోవిముక్తి (ఫ్రివర్స్‌) సంస్కారం పొందారు. 'జాజ్‌మొగ్గ కవిత రానేపుడు 
రవింద్రనాథ్‌టాగూరు భాషా సౌష్టవం పనిచేసింది. టాగూరు మాదిరి రాయాలనే సవాలు 
కూడా ఎదురయింది. ఆధునిక “ఖడీబోలీ? అనాగరికం, అకావ్యాత్మకం అని 
అనుకుంటున్న రోజుల్లో వ్రజభాషలోని రీతివాద కావ్యరసికులకు ఈ రూపంలో నిరాలా 
సమాధానమిచ్చాడు. 


ఎవాదమయం - జెనుతం 17 


కలకతానుంచ తన తొలి కసితా సంపుటి “ఆనామికి' (1923) వెలువరించాడు 
నిరాలా, మహాదేవ్‌ స్రసాద్‌ సేరీ దగ్గర కొచ్చాడు ఇటు ఛాయోవాదపు ఆరంభకాలంలో 
“ఇందు” అనే పత్రిక ద్వారా నవ్యరచనా చైతన్యం కల్షింపచేస్తున్నాడు ప్రసాద్‌ 'సరస్వతి*లో 
ఛాయావాద వ్యతిరేక వాతావరణం కొద్దిగా వ్యాపించి వుండేది. కాని పంత్‌ కవితలు దీంట్లో 
అచ్చువుతూ వుండేవి గంభీర కావ్యాలు మాత్రమే కాకుండా వ్యంగ్యం వైపు కూడా దృష్టి 
సారించాడు నిరాలా వాస్తనికతను చిత్రించడం నిరాలాలో మొదటినుంచే వుంది. 
వాస్తవకతకూ, వ్యంగ్యానికీ మధ్య నతడ సంబంధం నిరాలాకు బాగా తెలుసు ఈ 
అవగాహన అతన్ని ఇదర ఛాయానాద కవుల నుంచి వేరు చేసింది ఛాయాోవాదం, ఒక 
ఉద్యమ రూసంలో సరిఢివిల్లడానికి, నిరాలా దోహదం ఎంతో నుంది కాని, అయిన 
ఛాయావాద సరిమితుల్ని అధిగమించాడు. అయన రచనాపోరాటం వెలుగులో 
వాస్తవికతావాదానికి విరుద్దం కానటువంటి, పైగా దానితో గట్టి సంబంధం వున్నటువంటి 
ఛాయోనాద దర్శనం సంభవం నిరాలా రచనలు మనకు ఛాయావాదాన్ని 
స్వాతంత్రపోరాటంతో జోడించి చూసే దృష్టినిస్తాయి 


నిరాలా తన జీవన పోరాంటలో, రచనా సంఘర్రణా క్రమంలో 
ముగ్గురుగొప్పకవులతో ఒక విధమైన కొత్త సంబంధం నెలకొల్చుకున్నాడు అయన పై వీరి 
ప్రభావం కన్సిస్తుంది వాళ్లతో పోటిపడటం కూడా వుంది తులసీదాసు, గాలిబ్‌, 
రవీంద్రనాథ్‌ - వీరి విశాల కావ్యలోకంతో నిరాలా నిరంతరం ఢీకొనేవాడు తర్వాత, 
తులసీదాస్‌ని తన కావ్యనాయకునిగా చేయడం ద్వారా నిరాలా తన (ప్రత్యేక వ్యక్తిత్వాన్ని 
వెల్తడించుకొన్నాడు. 


“విశాల దృష్టి, పరిపుష్ణ దేహం, భయరాహిత్యం, నిస్థంశయత్వం, ప్రతిభతో 
కూడిన మందస్మితం పదేపదే గుర్తుకొచ్చే గుణాలు” - ఈ చిత్రం తులసీదాస్‌ పరంగా ఎంత 
నిజమో, నిరాలా పరంగా కూడా అంతే నిజం. గాలిబ్‌లో నిరాలాకు వేదాంత ఛాయలు 
కన్ఫించాయి. రవీంద్రునిపై నిరాలా ఒక (గ్రంథమే రాశాడు, - “రవీంద్ర కవితా కానన్‌” అనే 
శిరికతో. వేదాంతభూమిలోని సాంస్కృతిక సాహచర్యం (హిందూముస్ర్తిం ఐక్యత) 
సాద్దకమని భావించాడు నిరా లా. 


సాహితీంంగంలో నిరాలా వ్యతిరేకుల సంఖ్య తక్కువేమీ కాదు. నిరాలాపై 
నిరంతరం దెబ్బతీసేవాళ్ళు వీరు నిరాలా కలకత్తా నుంచి గఢకోలా వస్తూపోతూ వుండేవాడు. 
1924లో అవధ్‌ ప్రాంతంలో భూమికి సంబంధించిన కొత్తి రికార్డులు తయారవుతున్నపుడు 
నెరాలా తన తోటి, భూముల రికార్లుల్ని సరిచేయించు కొన్నాడు. మహావార్‌ ప్రసాద్‌ ద్వివేది, 


18 నిరాలా 


బాలకృష్ణ శర్మ 'నవీనగ్శార్దతో నిరాలాకు పరిచయం కల్గింది కలకత్తా వెళ్లినపుడు మత 
ఘర్రణలు ఎక్కువయ్యాయి. సాహితీరంగంలో పాండేయ బేచన్‌ శర్మ 'ఉగ్రితో ఘర్థణ స్తితి 
ఏర్పడింది. దీంతో 'మతవాలా*లో కూడా గొడవ వచ్చింది ప్రచురణకర్తల కోసం నిరాలా 
(ధ్రువుడు, ప్రహాదుడు, భీష్ముడు ఆధారంగా బాలసాహిత్యం దదించినాడు. పంత్‌తో 
మానసిక సంఘర్థణతో కూడిన సంబంధం కొనసాగింది పంత్‌ తనను తాను ముక్తభందస్సు 
(ఫ్రీవర్స్‌)కు ఆరంభకులుగా అనుకొనేవారు - “ఉచ్చాాస్‌' కవిత ఆధారంగా, 'పలవ్‌' 
ప్రచురింపబడింది. దీనికి సంబంధించి నిరాలా మనసులో అనేక ప్రశ్నలు ఉదయించినాయి. 


ఒకసారి నిరాలా రోగగ్రస్తుడై కాళీవెళ్లి ప్రసాద్‌ ఇంటికెళ్లాడు. మిత్రులు తనని 
ఆప్యాయంగా చూసుకున్నారు నిరాలా 'పల్లవ్‌ మీద విరుచుకుపడ్డాడు. దీనిలోని లోపాల్ని 
ఎత్తిచూపాడు. దీన్ని, హిందీ విమర్శ చరిత్రలో ఒక సంఘటనగా పెర్కొంటారు నిరాలాకు 
'మాధురి'లో ఉద్యోగం వచ్చి ఉండేది. కాని, తన ల్తర్లతలకు ప్రమాణాలు చూపించి 
ఉద్యోగం తెచ్చుకోవడానికి నిరాలా తయారుగా లేడు. 'సుధ' పత్రికలో చాలా యేళ్ళు 
నిరాలా పనిచేశాడు. 'సుధిలో నిరాలా చేసిన వ్యాఖ్యలు ఆనాటి సాంస్కృతిక పోరాటాన్ని, 
తీవ్రమైన సామాజిక మార్పుల్ని ప్రతిబింబించేవి. 


కూతురు సరోజకు పెళ్టిమయం రానేవచ్చింది. అనేక గ్రామణ ఆచారాలు, 
సంప్రదాయకు తిలోదకాలిచ్చాడు నిరాలా. సాహితీ మిత్రుల వరకే పరిమితం చేశాడు పెళ్లిని 
వరుడు మామ ఇంట్లోనివాడే. 1929లో “పరిమళ్‌ వెలుగు చూసింది భూమికలో కవితా 
విముక్తి మానవ విముక్తితో సమానమన్నాడు నిరాలా అలంకార వాదానికి వ్యతిరేకంగా జరిగే 
పోరాటాన్ని తీవ్రతరం చేయాలని నిరాలా 'సుధిను ఇందుకు ఉపయో గించుకున్నాడు. 
ఛాయావాదానికి సంబంధించి ఆచార్య రామచంద్ర శ్ళుక్ష గందరగోళంలో వున్నారు 
ఆయనకు ఛాయావాదం విదేశ అభివ్యక్షూద రూపాంతరం అనిపించింది నిరాలా శ్షక్షజీపై 
వ్యంగ్యం విసిరాడు 'మా కాలేజీ బచ్చా! మరి, ఎఫ్‌. ఏ. ఫెయిలయినప్పటినుంచి? అని 
రాశాడు ఛాయావాదాన్ని గురించిన శక్త అభిప్రాయాలు నిరాలా అభిబ్రాయాలకు 
ఖిన్నంకాదు అనేది వేరే సంగతి; నిరాలా ఛాయావాదానికి ఏఏ ప్రత్యకతల్ని 
సంతరింపచేశాడో వాటిని దృష్టిలో ఉంచుకొని శ్ళుక్షబీకి తన అభిప్రాయాలు మార్చుకో 
వాల్చి వచ్చింది. తర్వాత శ్ళుక్త నిరాలా బహుముఖ ప్రజ్ఞను గుర్తించక తప్పులేదు. నిరాలా శక్త 
మృతిపై కవిత రాశాడు - “విమర్శ-అమావాస్య ఆకాశంలోవిరిసినావు నీవు కళాధరుడదదై, 
అని తన నిరుద్యోగం, సరోజ అనారోగ్యం పట్టు నిరాలా బాధపడుతుండేవాడు. 


విషాదమయం - జీవితం 19 


'“అలకి అనే నవల 1931లో ప్రచురింపబడింది. గఢకోలాలో తన వాస్తవ 
జీవితజ్ఞానం బాగా ఉపయోగపడింది గేయాల్లో మనోహరాదేవి సంస్మరణ వెల్లడయింది - 
'మనోహరా? - ఈ వేరు చాలు వేదనతో నిండిన సంఘటనలు స్మరించుకునేందుకు - 
“కాంతివంతమైన మనోహరా - ఈ ధరణి ధన్యురాలు అడుగడుగునా. సామాజిక 
దురాచారలతో నిరాలా ఎప్పుడూ పోరాడుతుండేవాడు అల్హాబాదులో మహావీర్‌ ప్రసాద్‌ 
ద్వివేది అభినందన సభ జరిగింది. నిరాలా దీనిపై 'సుధిలో మెచ్చుకుంటూ రాశాడు. 
హిందీలో ఇంకా పాత వాసనలే ఉన్నాయి, కొత్త ఆలోచనలు లేవు అనే గాంధీ, నెహూ 
అభిప్రాయిల్ని నిరసించేందుకు సంకల్పించాడు నిరాలా. కాంగైస్‌ నేతృత్వం పట్టునే నిరాలాకు 
నమ్మకం పోసాగింది. రాజకీయ, సాహితీ రంగాల్లో మార్పుకోరే సమయమది. స్వాతంత్ర్య 
పోరాటం కొంచెం తగ్గుముఖం పట్టింది ఏదైనా ఒప్పందం కుదుర్భుకొవాలనే వాతావరణం 
ఉంది. నిరాలాకు ఇది నచ్చలేదు. ముందునుంచి కూడా విపవాత్మక మార్పులు కావాలని 
కోరేవాడు. 1930-33 దరిదాపుల్లో నిరాలా కధాత్మక వచనంలో 'చతురీచమార్‌' లాంటి 
పాత్రలు రాసాగాయి. చారిత్రిక దృష్టితో చూస్తే ఇది ఛాయావాదపు అంతిమదశ. ప్రసాద్‌ 
ప్రముఖ కావ్యం 'కామాయని' - భావాత్మక చట్రుం దృష్టా ఛాయావాద మానసికతా దృష్టి 
కోణమది - 1936లో ప్రచురింపబడింది నిరాలా వాస్తవికతావాద వ్యంగ్యం, 
సామ్రాజ్యవాదాన్ని పోషించే, లేక దాని పక్షం వహించే సామంత వాదానికి పూర్తి వ్యతిరేకం 


నిరాలా విధినిషేధ రహిత వ్యక్తిత్వాన్ని సహించడం చాలా మందికి కస్టంగా ఉండేది. 
నైతికత, మానవీయతలకు సంబంధించి నిరాలాకు తనకంటూ కొన్ని గీటురాళ్లున్నాయి 
సారాయి తాగేవాడు, పాటలు వినేందుకు వేశ్యల దగ్గరికి వెళ్లేవాడు. దీనివల్ల ఆయన 
మౌలికమైన వైష్టవత్యం భగ్నమయ్యేది కాదు 1935లో సరోజ చనిపోయింది. సతివియోగం 
తర్వాత, ఇది నిరాలా జీవితంలో అతి పెద్ద దెబ్బ. అత్యంత విషాదకరం. లోలోపల నిరాలా 
కుంగిపోయాడు కాని, తన మానసిక సంఘర్షణను అద్భుతమైన సమతౌల్యంలో వుంచుతూ 
అదే సంవత్సరం “సరోజ స్మృతి? కవిత రాశాడు. జీవిత పోరాటాన్ని గాఢంగా వెల్లడించే 
కవితల్లో ఈ కవిత ముఖ్యమైంది - 


““ధన్యురాలా, నీ తండ్రిని, పనికిరానివాళో 
నీకోసం ఏమీ చేయలేనివాళ్లో 

కవితలు రాయడంలో 

ఎపుడూ నిమగ్నమై వుండేవాళ్ణో వ్యర్దంగా 
నిర్వరామంగా 'రాస్తూ ముక్త్షభందస్సులో - 


20 నతాలా 
వాపసు పంసేవాళ్ళు సత్వరమే సంపాదక మహాశయులు 
ఒకడి రెండు పంక్తుల్లో ముక్తసరిగా ఉత్తరం రాస్తూ - 
దుఃఖమే జీవిత కథ అయింది - 
చెప్పడానికి ఇపుడింకేం మిగిలింది ? 


పై పంక్తులు నిరాలాలోని వ్యాకులతనూ, తీవ్రమైన మానసిక ఒత్తిడినీ వ్యక్తం 

చేస్తాయి. నిరాలా పాత సంప్రదాయాల్ని పక్కకు పెట్టి సరోజ వివాహాన్ని జరిపించాడు. ఇది 
అయనకు ఒక విప్రమే ఇపుడు ఈ విషాదంతో, ఎక్కడో పరాజితుణ్నయ్యానని 
అన్ఫించింది. పోరాట వైఫల్యవు ఈ అనుభవమే మరోవిధంగా 'రామ్‌ కీ శక్తిపూజ' 
(1936)లో వ్యక్తమైంది. 'అన్యాయమెక్క_డో ఆదిశ్తి అక్కడే” అని అనటం ద్వారా నిరాల 
తన జీవిత దురదృష్టకర స్టితిని వ్యక్తంచేసేవాడు నిరాలాకు తన పోరాటం ప్రేమ్‌చంద్‌ 
పోరాటం లాగా అన్పించింది. నిరాలా అభ్యుదయ ఉద్యమంతో సంబంధం పెట్టుకున్నాడు. 
ముందునుంచే అయనకు స్నష్టమైవ వాస్తవికతావాద దృష్టి ఉంది 1937లో 'కంకర కొట్టె 
ఆమె’ (తోడ్‌తీ పచ్చర్‌ అనే కవిత ద్వారా సౌందర్య చిత్రణకు సంబంధించి ఒక కొత్త 
గీటురాయి చూపించాడు. శ్రమ, పోరాటాల సౌందర్యం ఇది. నిరాలా కనితకు కొత్త 
స్టాపత్యం సంతరించిపెట్టింది ఇది అనుభూతవస్తువు, రూపషనైపుణ్యం ఆతనికి సహజం 
'సరోజ - స్మృతి'లాంటిీ దీర్దకవితలు రాసేపుడు నిరాలా తన గేయాల రచనా విన్యాసయై 
'మాధురి'లో వ్యాసాలు రాసేవాడు. 1938లో నిరాలా మృత్యువును దర్శించాడు - 
ఒకవిధమైన తీవ్ర మానసిక అశాంతిని అనుభవించాడు నిరాలా. 

నీ ముద్దు ముచ్చట్లు 

ఈ నాడు విషపా త్రలు 

నవ్వుతూ చెబుతున్నావు కదూ; 

“తాగండి! తాగండి! 

గత్యంతరం లేదు 

మృత్యువులో వచ్చినముక్తిని నేను 

ఇక భయమెందుకు?” 


ఈ సంవత్సరమే నిరాలా “ముక్తి, “ఖులా ఆస్‌మాన్‌' లాంటి కవితలు రాశాడు. 
వాటిలో పోరాట పటిమ, జీవితం పట్ల ఉత్సుకతతో కూడిన రహస్యోద్దాటన వున్నాయి - 
జీవితం పట్ట ఓ రకమైన సహజ స్వీకృతి వుంది 


విషాదమయం - జీవితం 21 


పడగొట్టు, పడగ్‌ట్టుు, పడగొట్టు, కారాగారాన్ని 
స్నృష్టంగా కన్ఫిస్తాంది ఆకాశం 

చాలా రోజుల తర్వాత 

కాసింది ఎండ, ఉల్లసితం ఈ విశ్వం 
ఒంటరివాణ్న గమనిస్తున్నా, 

ఆసన్నమయింది నా జీవన సాంధ్యవేళి” 


1937లో నిరాలా 'వన్‌బేలా* (అడవిమల్రై) రాశాడు. ఈ సంపుటిలో వ్యంగ్యం, 
వేదనలతో కూడిన స్వరం ఉంది - నేనూ రాజపుత్రుత్చైతే'లో లాగా. 


1938లో పంత్‌, నరేంద్రశర్మల సంయుక్త సం పాదకత్వంలో 'రూపాభ్‌ ప్రచురణ 

మొదలైంది. దీనికి ఒక కొత్త గేయం పంపాడు నిరాలా - “సహజ్‌ సహజ్‌ పగ్‌ ధర్‌ ఆవో 
ఉతర్‌.' గేయం చట్రంలో ఇది ఒక సరికొత్త కంరస్వరం గమనించాల్సిన విషయమేమంటే, 
పూట గడవాలంటే నిరాలాకు చాలా పనులు చేయాల్సి వచ్చేది. అనువాదాలు ఎక్కువగా 
అలా చేసినవే. 1940లో నిరాలా ఒకపక్క వ్యంగ్యం రచించేవాడు - ('బాపూ, నువు 
కోడిమాంసం తింటే”) లాంటివి. మరోవైపు విషాదం, ఒంటరితనమూ నిండిన కవితలు 
రాసేవాడు. 

నే నొంటరినై 

చూస్తున్నాను నా జీవన సంధ్యాసమయం” 


ద్వితీయ ప్రపంచయుద్దం తర్వాత జీవితంలో ఎదుర్కొ_వలసి వచ్చిన కష్టాల పట్ట 
నిరాలాకు ఎరుక ఉండేది. 1941లో 'కుకుర్‌ముత్తా? (పుట్టగొడగు) ప్రచురణ 
కావ్యజగత్తులో ఒక సంఘటన. కవిత్వపు ఆభిజాత్యంపై అది ఒక పెద్ద దాడి దేశంలో స్తితి 
గందరగోళంగా వుండేది. వేదాంతం, సమాజవాదం, కాంగైస్‌- అన్నిటిపైనా నిరాలా నమ్మకం 
సడలసాగింది. ఈ మనస్టితిలోనే నిరాలా ిల్టేసుర్‌ బక్‌రిహ' రచించాడు 
'కర్వీలోనిరాలాకు జబ్బుచేసింది. 43లో “అణిమ', 46లో “బేలా”, 'నయేపత్తే' శీర్ధికలతో 
నిరాలా కవితా సంపుటులు వెలుబడ్డాయి. 46లో అకస్మాత్తుగా నిరాలా ప్రయాగ 
వదిలివెళ్తాడు. 47 తర్వాత నిరాలాలో ఉన్మాదం బాగా వ్యక్తమయింది. 27 జనవరి 47న 
కాశిలో ఆయన స్వద్ధజయంతి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినవారు నందదులారే 
వాజపేయి. నిరాలాకు 11వేల రూపాయులిచ్చారని వినికిడి, దీనిపై వివాదం చెలరేగింది. 


22 నిరాలా 


1948లో 'హంస్‌” పత్రిక “దమన వ్యతిరేకి సంపుటి వెలుపడింది. 47నుంచి 
49వరకూ నిరాలా సన్యాసివేషంలో వుండేవాడు. 'అర్భనిలోని గేయాలు 1950లో రాసినవి 
1958లో బరువా కలకత్తాలో నిరాలాను అభినందించాడు. మానసిక వికలత వెరుగుతూనే 
వచ్చింది దారాగంజ్‌ (ఇలాహాబాద్‌) పొండాలూ, పూజారులూ, కూరగాయులు, పండ్లు 
అమ్మేవారూ, రచయితలూ, విద్యార్హులూ - అన్నిరకాల వాళ్లూ ఆయన పరిచయ పరిధిలో 
ఉండేవారు. నిరాలా ఈ మధ్య ప్రార్దనాపరమైన కవితలు రాస్తూ వచ్చారు. “ఆరాధన 
(1950) అచ్చయింది. కాని, ఆశ, అనురాగాల రంగుమాయమై పోలేదు. “మామిడిపూత 
విరజిమ్మింది, విరుచుకు పడినాయి తోటల్లో తుమ్మెదలు.” నిరాలా వ్యక్తిత్వాన్ని గురించి 
రాస్తూ, రామ్‌విలాస్‌శర్మ సరిగానే అన్నారు-'నిరాలా సగం సన్యాసి, సగం భోగి? అని 
1950లో నిరాలా అనుభవించిన పరాయీకరణకు ఈ కింది పంక్తులు నిదర్శనం - 


ఓటుమి చవిచూసిన లోకం 
విషంతో నిండిపోయింది 
సరైన పరిచయం దొరక్క 
జనాలు జనాల్ని చూస్తున్నారు. 


ఆధునికతావాద ఆగమనంతో దిగుమతి చేసుకున్న, అనుభవ రూపంలో నయా 
బుద్దిజీవులను ఆకర్షించిన 'పరాయీకరణ' కాదిది. ఈ భారతీయ పరాయీకరణకు కొన్ని 
గట్టి సామాజిక కారణాలున్నాయి. వీటిని తన మానసిక గందరగోళ పరిస్టితిలో కూడా 
నిరాలా బాగా గుర్తించేవారు. 


ద్గీర్టకాలంపాటు నిరాలా మానసిక రోగ([గ్రస్తులవడం కలతచేందించే దురద్నష్టకర 
సంఘటన. దీని వెనకాల ఒక కఠోర జీవిత పోరాటంతోపాటు, అనేక ఆంతరిక, 
బాహ్యకారణాలు కూడా వుండినాయి. తన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని నిరాలా 
భావించేవాడు. ఆయనను అంగీకరించిన వారికంటే, తిరస్కరించిన వారే ఎక్కువ. తాను 
ఇలా తిరస్క_రింపబడటుం నిరాలాకు బాధ కలిగించేది. ఇపుడాయన ప్రపంచమే వేరయింది. 
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం “అపరా” అనే కవితా సంపుటికి 2 1వేల రూపాయుల పురస్కారం ఇస్తే 
ఆయన అన్నాడు - “నిరాలా దానం తీసుకోడు. 21 వేలు ఎంతటిది? నా లెక్క లక్షల్లో 
వుంది అంతా కలిపే తీసుకుంటాను.” మాస్కోలో కవిత విన్సించాననీ, రవీంద్రనాథ 
టాగోర్‌ గీతాంజలి తానే రాసిన అప్రాఢ కృతి అని, అంటుండేవాడు. తులసీదాసును కూడా 
వదిలిపెట్టలేదు. జనంతో అంటుండే వాడు - “నేను నిరాలాను కాను - తుత్తన్‌ఖాన్‌ కొడుకు 
ముత్తన్‌ ఖాన్‌ని గామా, జొనిస్కో, టాగోర్‌ - వీళ్లందిరినీ ఓడించాను.” 


విషాదమయం - జీవితం 23 


ఈ విక్షిప్త దశలో కూడా నిరాలా కవితలు రాస్తూనే ఉండినాడు. మానసిక అశాంతి 
ఎక్కువైనా, అభివ్యక్తి మార్గాన్ని వెదుక్కు_నేవాడు. అసహజ స్టితిలో, స్మరించే మృత్యువూ, 
శ్చంగారానికి సంబంధించిన నిరాలా అనుభూతి స్ఫోరక భావచిత్రాలు చాలా 
సహజమన్సించేవి నిరాలా మనసు చాలా దొంతరలలో ప్రతిస్పుందించేది. అతనితో 
పోరాడేందుకు విరోధులు ఏకమైనారని, వారందరితో తానొక్కడినే తలపడాలనీ నిరాలాకు 
అన్ఫించేది. దాడికి సిద్దంగా గంగలో మొసళ్లు దండిగా వున్నాయి. నిరాలా శరీరం ఇపుడు 
అనేక రోగాలకు నిలయం. నరకం లాంటి స్టితి. భయం, అపనమ్మకం, అశాంతితో నిండిన 
నరకంలో నివసించే నిరాలా అభిశప్పుడు-లోనుంచి, బయటనుంచి ఇది ఆతన్ని 
కుంగదీసింది. సంఘర్రణ క్షణాలే కాకుండా, మధుర స్మృతులకు పీరకమై తనకు రాగాత్మక 
శక్తినీ, స్ఫూర్తినీ ఇచ్చిన గఢకోలా, డల్‌మపూలకు వెళ్లాడు నిరాలా. అక్కడ నిరాలాకు 
క్రూర స్వార్హపరుల నెదుర్కొవలసి వచ్చింది. మనసుకు తగిలిన ఈ గాయం ఎంత 
తీవ్రమైనదో ఉహించాల్సిందే. నిరాలా తన మూలాలను తానే నిర్మూలించుకుంటున్నాడు. 
తన జన్మను గురించిన కొత్త కధ అల్లి విన్సించడమూ తనను ఆహార సంపద కల్షిన 
రాకుమారుని రూపంలో చూసుకోవడం, ఫ్రాన్స్‌కు విమానంలో వెళ్లి, దిగినపుడు విక్టోరియా 
మహారాణి తనకు స్వాగతం పలికినట్టు ఊహించుకుంటాడు. మహిషాదళ్‌ గుర్తుకొస్తుంది, 
దాని సస్యశ్యామల ప్రకృతి, అనురాగ సంపద, తన ఖండిత, శిథిల జీవితాన్ని కూడా కొత్త 
ఆనందంతో నింపుతోంది. నిరాలా పోరాటం, నిరంతర పోరాటం, ఇపుడు ముగియనుంది. 


1958లో నిరాలా రాశాడు. 


నిప్పు అంతా ఆరిపోయింది 

ఆ రాగిణి ఆగిపోయింది 

జీవితం నేడు కేవలం స్మృతిగా మిగిలిపోయింది 
మృత్యురేఖ నీలంగా ఆగుపించసాగింది. 


1956లో రష్యన్‌ భాషలోకి నిరాలా కవితలు కొన్ని అనువదించబడినాయి. 1960 
వసంత పంచమి. మృత్యువు దగ్గరవుతోంది. నిరాలా ఆఖరి కవిత రాశాడు - 


“ఎపుడూ రాయడానికి తహతహలాడే 
జీవిత విషం ఉపశమించింది"' 


24 


౨తాతా 
నిరారా జీవితమూ, రవయితగా అతని జీవితమూ - రెండూ పోరాలమయుమే. 
వరం ఆతన్ని కలచివేసింది, సానబెట్టుంది. ఛాయావాద యుగంలో, బహుశా 
ఛాయావాదోత్తర యుగంలో కూడా నిరాలా లాంటి ప్రతిభ వున్న సృజనాత్మక రచయిత 
మరొకరు లేరు అన్ని విధాలా, వ్యక్తిత్వమూ, కృతిత్వమూ రెంటి దృష్టితోనూ నిరాలా హిందీ 
జాతీయ సృజన స్రవంతిలో అద్వితీయులు. “బహిష్కరించారు నన్ను, కాని 
అంతరంగంలో పూర్ణత్వం సిద్దించింది నాకు” - నిరాలా వ్యక్తిత్వాన్ని, ఆయన బహిరంతర 
పోరాటాన్ని ఈ నిరాలా పంక్తులు చాలావరకు వ్యక్తం చేస్తున్నాయి. 


3 విస్తుతానుభవానికి అర్ధం 


స్వాతంత్ర్యం, ప్రకృతి, ప్రేమ, ఆంతరిక పోరాటం, స్వయం సాక్షాత్కారం, మృ 

త్యువు నిరాలా కవిత్వ విషయ వస్తువు. వీటికి ఒక క్రమం లేదు. ఎపుడు ఏ భావ-సందర్భ 
కవితలు రాశాడో చెప్పలేం అంతిమ దశలో ఆయిన ప్రాద్దనాపరమైన కవితలనేకం రాశాడు. 
కాని ఈ కవితలు కూడా “ఓడిన వాడికి దేవుడి స్మరణ” అనే ఫక్కీలో లేవు. వీటిలో కూడా 
ఆధ్యాత్మిక ప్రేమ, లేక సమర్పణ భావంకాక, నిరాలా వ్యక్తిగత అనుభూతి స్వరం ఉందని 
ప్రత్యేకించి పేర్కొనవచ్చు ప్రార్లనా కనితలు కూడా సరళమైన చచ్చు కవితలు కావు. ప్రేమ, 
తేక ప్రకృతి సంవేదన నుంచి మృత్యువు నెదుర్కొనే దశకూ, మృత్యువరణము నుంచి 
అపరిమిత మానసోల్హాస క్షణం వరకూ నిరాలా ఎపుడు పోతాడో చెప్పడం కుం. ఒకపక్క 
నిరాలా స్వగతం కొన్ని కవితల్లోవుంటే, 'స్వ'ని ఆతిక్రమించడం కూడా కోన్ని కవితల్లో 
కగ్దాస్తుంది. 

“ఆహం శైలిని అవలంబించాను నేను 

ప్రతి దుఃఖితుణ్ని (భాత్సభావనతో చూశాను 

నా హృదయమందు వాద ఛాయ ప్రతిబింబించింది 

వెంటనే ఆవేదన పొంగి పారలింది 


1923లో రాసిన 'అధివాస్‌* అనే కవితలోని పై పంక్తులు నిరాలా అనుభూతి 


యు 


జగత్తులోని ప్రత్యేకతను, లేక ప్రత్యేక గతి తర్కాన్ని న్యక్రం చేస్తాయి. “నేను”తో మిగతా 


26 నిరాలా 


ప్రపంచ ప్రగాఢ సంబంధాలు కొన్ని సమయాల్లో స్వాభావికంగానూ, కొన్ని సందర్భాల్లో 
సంక్ట్రంగానూ, కన్దినాయి నిరాలాలో. ఈ సంబంధం బహురూపాత్మకం. 


“మవ జలధరమా గకత్తించు” : 


మొదట నిరాలా కవిత్వంలోని స్వాతంత్ర్య అనుభూతి సన్నివేశం చూద్దాం. కావ్య 
రచనలోకి మొదటి దశలో రాసిన కవితల్లో నిరాలా మాటమాటికీ ఈ స్వాతంత్ర్య 
భావావేశాన్ని స్పప్రపరుస్తాడు. బంధరహిత, స్వేచ్చాయుత చండ ప్రచండ విరాట్‌ శక్తి పట్ట 
నిరాలాకున్న ఆకర్షణను ఆతని కవితలు 'బాదల్‌రాగ్‌', “ధారి, *“ఆవాహన్‌, 'జాగోఫిర్‌ 
ఏక్‌బార్‌' లాంటి కవితల్లో మనం చూడొచ్చు. ఈ కవితలు నిరాలా మౌలిక విప్లవ తత్వాన్ని 
వ్యక్తం చేస్తాయి. నిరాలా ఒక పక్క భారతదేశాన్ని పరాయిపాలన నుండి విముక్తం చేయాలని 
కోరతాడు, మరోపక్క భారతీయ సామాజిక జీవితంలో సార్ధక పరివర్తన రావాలని 
కోరుకుంటాడు. నిరాలా పెట్టుబడిదారీ వాదాన్ని వ్యతిరేకిస్తాడు. దీనితో పాటు సామ్రాజ్య 
వాదాన్ని, భూస్వామ్య విధానాన్ని కూడా వ్యతిరేకిస్తాడు. ఒక వ్యాసంలో నిరాలా ఇలా 
అంటాడు - 


““విప్రవం సాహితీజనని. నవ్యత అప్పుడే వస్తుంది. దీన్నే జీవితమంటారు. బుతువు 
మారుతూనే భూమి ఎలా కొత్త రూపం ధరిస్తుందో అలాగే విప్రవజనిత నవ్యతవల సాహిత్యం 
కూడా సరికొత్త రూపం సంతరించుకుంటుంది ”' 


విముక్తి కోసం నిరంతర పోరాటం నిరాలా స్వభావం. మానవ విముక్తి, కావ్య విముక్తి 
రెండూ ఒకటేనని నిరాలా భావన. 'ప్రగల్బ ప్రేమి'* అనే కవితలో ఛందోబంధనాల 
ఇరుకుదారినీ అనేక జీవిత అంధకావిశ్వాసాలనూ తొలగించుకోవాలనే కోర్కెను నిరాలా 
ఇలా వ్యక్తం చేస్తాడు - 


ఇంకే కెరికాలేదు నాకిపుడు 

ఈ అర్హ వికసిత హృదయంలోకి ప్రవేశించు 

ప్రేయసీ, వదిలిపెట్టు ఛందస్సుల పరిష్యంగాలు, క్షుద్రరహదారులు. 

“బాదల్‌రాగ్‌* కవితలో నిరాలా విప్రవరావంతో అందమైన చిరుమొక్కను చూసి 

దానిపట్ల ఆత్మీయత పెంచుకుంటాడు. మేఘగర్హనతో, సకల సౌకర్యాలు అనుభవించే సంపన్న 
వర్గం భయకంపితమైంది. మేఘం దేనికి ప్రతీకో చెప్పాల్సిన షన్లేదు. 

చిన్ని చిన్ని మొక్కలు నవ్వుతూ అలవోకగా 

అనంతంగా వ్యాపించిన గడ్డి పోచలు 


విస్తతానుభహానికి అద్దం 27 


కదుల్లూ కదులూ 

వికసిస్తూ వికసిస్తూ 

చేతులూపుతూ 

చేతులూపుతూ 

నిన్ను పిలుస్తున్నయ్‌ 

విప్తవరవంతో చిన్నవే మరింత శో భనిస్తున్నాయ్‌. 


నిరాలా జాతీయ స్వాతంత్ర్యం, నవజాగృతి పట్ల స్వాభావికంగా ఆసక్తి 
చూపిస్తాడు, సగర్వంగా అనుభూతి చెందుకూ - 


దిశ తెలిసింది 
తూరుపు దిక్కున ఆకసంలో సరికొత్త రూపంలో 
పయనించేందుకు పుట్టాడు సూరీడు. 


స్వాతంత్ర్య చేతన పట్టు మమకారం ఛాయావాద కవులకు ఒక నవ్యద్నప్పిని ఇచ్చింది 
ఇందులో విస్తృత కల్పన, స్వతంత్ర అభివ్యక్తి రెండూ ఒకదాని నుంచి మరొకటి వేరుపడి 
లేవు. సచేతనమైనదేదీ పరాయిపెత్తనం సహించదు ధార ఏ అవరోధం లేకుండా 
ప్రవహిస్తుంది. అది ఏ అడ్డంకుల్నీ అంగీకరించదు. 


సకల బంధనాలూ నేడు సడిలినాయి 
ప్రాణం విముక్తమయింది 
కారుణ్య కందనమంతా ఆగిపోయింది. 


నిరాలాకు “సాతంత్ర్యం?' అంటే అనేకార్దకం. “తెలుసు నాకు ఒకే ఒక పదం- 
స్వాతం(త్యం? అని అంటూ కూడా దాని విస్త్రతార్జాన్ని సంకేతిస్తాడు నిరాలా. 


హర్దాతిరేకంతో ప్రతిధ్వనిస్తోంది అంతటా స్వాతంత్ర్యం 
విపుల ఉల్లాసమయ విశ్వం క్షణ క్షణంలో 
మహావృక్షాల క్రుద్ద భూధరాల కణకణంలో. 


కాలం మారుతూంటుంది - బుతువులు మారుతుంటాయి-రో జులు, పక్షాలు, 
మాసాలు మారుతూనే వుంటాయి. నిరాలా ఈ పరివర్తన చేతన పట్టు జాగరూకత 
వహిస్తాడు. జాగృతిని అహ్వానిస్తాడు నిరాలా. ఇలా ఆహ్వానిస్తున్నపుడు నిరాలాకు తెలుసు 
పరివర్తన దిశ ఏమిటో - 


28 నిరాలా 


ఉదయించాడు రవి అరుణాచలంపై 

కవిస్వరం సరస్వతీమయం అయింది 

ప్రకృతి దృశ్యాలు ప్రతిక్షణమూ 
పరివర్సితం కాజ్‌ చ్చినాయి 

పగలు పోయింది, రాత్రి వచ్చింది 

రాత్రి పోయింది ఉదయమయింది 


ఎన్నో దినాలు, పక్షాలు, మాసాలు గడిచాయి. ఎన్నో ఏండ్లు గతించాయి - 
మరోసారి మేలొను 


నీవు సదా విముక్తుడవు 
ముక్త ఛందంలా 
ఆనందంలో మగ్గవై, సచ్చిదానంద రూపమై. 


“విముక్తికి ఆధ్యాత్మిక అర్జాలు కూడా వుండొచ్చు కాని, లౌకిక అర్జాన్ని - జాతీయ 
సందర్భాన్ని వదిలి మాత్రం కాదు. 


చూపు మరల్సాలని అన్పించింది : 


నిరాలా కావ్య సంవేదనలో అంతర్భాగం అతని ప్రకృతి సంవేదన. ప్రకృతి నిరాలాకు 
ఒక సజీవ వాస్తవికత ప్రకృతి అనుభూతిలో రూపము, రుచి, రంగు, వాసన, స్పర్శ మరో 
పక్క శబ్ద సమ్మిళిత సంక్లిష్ట చేతన నిరాలా కావ్య ప్రపంచంలో వ్యాపించి వున్నాయి. నిరాలా 
జీవితమంతా ప్రకృతిపట్ల ప్రగాఢ అనురక్తి, అనుభూతి పొందేవారు. నిరాలా ముందు ప్రకృ 
తి కోమల సుకుమార రూపంలో రాదు - తన విరాట్‌ స్వరూపం ప్రదర్శిస్తూ అది ఒక 
సవాలుగా ప్రత్యక్షమౌతుండి “ఫ్రార్ల మహాకవుల మాదిరే నిరాలా ప్రకృతిని చూస్తాడు. ప్రకృ 
తికి సంబంధింఎన కొన్ని ఉత్తజకర రూపాలు, దృశ్యాలు, అనుభూతులు, నిరాలా 
కావ్యయాత్రలో కన్పిస్తాయి. ఉదాహరణకు వసంతం, హోలీ అనుభవాలు. ఈ అనుభూతి 
ఒకోసారి సంగీత రూపంలో వ్యక్తమవుతుంది. మరోసారి జానపద గేయల్లాంటి సహజ 
రచనలో. ఈ రెండు రూపా ర్లోనూ ప్రకృతి-కవికి ఒక సమ(గ జీవనం, మనిషిని సుసంపన్నం 
చేసే సమ(గ్రజీవనం వ్యక్తం అవుతాయి - 

'జాజిమొగ్గి, శేఫాలిక' లాంటి ప్రారంభ కనితలు ప్రకృతి శృంగార రూపాన్ని వ్యక్తం 
చేస్తాయి. “రవికముడులు విప్పే ప్రేమతో పోటమరించిన యౌవనం / చిగురుటాకు శయ్యపై 
నిద్రిస్తూ శఫాలిక!' “యమున పట్లు శీర్థికతో రాసిన కవితలో నిరాలా చరిత్ర స్మృతితో, 


నిస్తతానుభవానికి అద్దం 29 


విషాదభావంతో ప్రకృతి అంతరంగికతను గుర్తిస్తాడు - గట్టుపై మౌనంగా, నిర్తిప్తంగా 
పడివున్న రాగిణిని గుర్తిస్తాడు.  'సంధ్యాసుందరి? అనే కవితలో నిరాలా 
సూక్మవాతావరణాన్ని, నీరవత్వాన్ని శాంతిని ఆవిష్కరిస్తాడు. నవ్యకల్పన, నవ్య అభివ్యక్తి 
కారణంగా, సంధ్య ఒక సరికొత్త రూపంలో దర్శనమిస్తుంది. నిరాలా ప్రకృతి చిత్రాలు 
ప్రగాఢ ఐంద్రియ రాగాత్మక స్పర్శతో కూడి వుంటాయి. 


అలసత్వానికి లతలా 
కోమలత్వానికి మొగ్గలా 
నీరవత్యపు సభుజంపై చేయిడి 
ఛాయలా ఆకాశపథాన నడిచింది. 

ఆ సంధ్యాసుందరి 
వసంతబుతు చిత్రాల అలంకృత బాప్ప 
అనుభవరాగ దీప్తి మనల్ని ఆకట్టుకుంటుంది - 
వచ్చేసిందొచ్చేసింది వసంతం, సఖి 
ప్రతిమదిలో హర్షాతి శయం 
కిసలయవసనయై, నవవయోలతికపై 
ప్రీయహృదితో కలిసే వృకపతిని 
మధుప బృందానికి బందీయ 
దశదిశలా కోకిల స్వరం రసరంజితమాయె 


నిరాలా వర్ణించిన ఈ వసంతదృశ్యం లేక ప్రకృతి దర్శనం, తర్వాత వచ్చిన కనితల్లో 
కూడా కన్పిస్తుంది. ఉదాహరణ : 
“మామిడి పూత పూచింది 
వనమంతా విరుచుకుపడినాయి తుమ్మెదలు 
ఆబిర్‌తో ఎర్రబడిన తలలు 
సింధూరంతో ఏగర్రనైన చెక్కిళ్లు, 
'గులాల్‌తో ఎర్రబడిన కళ్లు, 
ఎర్రమట్టి గడ్డలు పొడి కొట్టినట్టు. 
మునుపటి అలంకారిక శైలితో పాల్ఫి చూస్తే, భాషలో కొత్తగా వచ్చిన సరళత్వం 
గమన్నార్లం. ఫాల్గుణ కాంతిని కని పోగు చేయలేక పోతాడు. హోలీ అనుభవాలు కవికి 
కొం|[గొత్త అనురక్తి, విహ్వాలత ఇస్తాయి. ఈ అనుభవం కనిదేకాదు, అందరిదీనూ - 


30 నిరాలా 


'కంటినరాలు ఎర్రవాయొ గులాల్‌ పొడితో, హొలీ వచ్చి, వచ్చె హోరీ! 
'వర్దాచిత్రాల సంవేదనాత్మక అనుభూతి నిరాలాకు చాల ప్రియమైన వస్తువు. నిరాలా ప్రసిద్ద 
వర్షాగీతి చూడండి - 


వర్షుకాభ్రములు కమ్ముకొనె సఖీ |! 

ప్రియుడు ఇంటిని వదిలినప్పటినుంచి 

ఎన్నో మనోజ దృశ్యాలు మది మెదలె రెప్పపాటులో 
శక్తికి మించిన దృశ్యావళి ఇది మరి 


నిరాలా ప్రకృతి అనుభూతుల్లో 'నిరభ ఆకాశ ఆనందదాయక జీవనానుభూతి 
వుంది. 'మండుటెండలో ద్వీర్ణకాలం ఎండుతున్న జీవనజ్డానం'” ప్రకృతి అనూభూతి నవ్యత, 
నవ్య అభివ్యక్తి స్పర్శతో వ్యక్తమైంది. మేఘాలపై వచ్చిన గేయాల్లో, కవితల్లో ఈ కింది పంక్తులు 
ప్రత్యేకించి స్మరణీయం - 
మబ్బులు కబ్మునాయి 
నా కన్న కలలు 
కళ్లలోంచి వచ్చి తిరుగాడినాయి 


నిరాలా వర్షా గీతాల ఆధారంగా రాసిన పాటలు రాజకీయ ఆశయాల్ని వ్యక్తం 
చేసాయి. హొలీ పాటలు, విరహం, ఒంటరితనం, ఆత్మవ్యధతో నిండిన గేయాలుగా ఎలా 
మారతాయో చూసి తీరాల్సిందే. ప్రకృతి పట్టు భయంకరమైన మానసిక అశాంతిని 
అనుభవిస్తూ నిరాలా రాస్తాడు - 


నినిర రాత్రి 
కూరజంతుమయం 


ఇలాంటి గీతాలకు మనోవైజ్ఞానిక వ్యాఖ్య చేయొచ్చు కాని, నిరాలా గతితార్కిక కవి 
- స్వభావాన్ని సరళికరించడం అనవసరం. అలా చేయడం మౌలిక కావ్యానుభూతిని 
అన్యీకరించడమే అవుతుంది. 


ఆ నావనిచట బంధించకు మిత్రమా : 


నిరాలా ప్రీమకవి - ప్రసాద్‌ను ప్రేమ కవి అంటామే - పూర్తిగా ఆ అర్దంలో 
కాదు. నిరాలా ప్రీమానుభూతిని వ్యాఖ్యానించడం సులభరి కాదు. ఒక జీవిత పూర్ణత్వ 
అనుభూతి, ప్రగాఢ ఆంతరికోల్లాస అనుభూతి - ఛాయావాదుల విరహవిదరగ్ర 


విస్తతానుభవానికి అద్దం 31 


మానసికతత్వం కాదు నిరాలాది. నిరాలా ప్రేమ ఒక నవ్య విముక్తికి వ్యక్తికరణ. స్మృతి, 
విషాదం, నిరాలా ప్రేమభావనలో భాగాలే, కాని వాటి స్వభావం వేరు. శృంగారాన్ని ఉదాత్తత 
వైపు తీసుకుపోవడంలో నిరాలా సమకాలీనులకు భిన్నం. ఇందులో ప్రకృతి, ప్రీమోత్సవంలో 
క్రియాశీల పాత్ర వహిస్తుంది అది ప్రణయలీలను ఉత్తేజపరచడం,  ఉద్దీపింప 
జేయడమేకాదు, తనలో మానవీయ అనురక్తి, స్పృహా నిక్షిప్తం చేసుకొని వుంటుంది. నిరాలా, 
తృప్తి, అసంతృప్తుల ద్వంద్వంలో విద్యాపతి ప్రీమభావనకు దగ్గరగా వుంటాడు. మనం 
ఏమిటో అలానే వుండాలి 


చేయి చేయి పట్టుకొని 
అతిశయ సుఖసంద్రంలో ప్రవహిద్దాం 
రెప్పలు మూసుకు హృదయంలోకి చూద్దాం 
కథంతా విందాం రండి పరిమళ స్వరంలో 
ఎవరైనా ఏమైనా అంటే అననీయండి 

- రండి. 


ప్రగాఢ సంయోగ శ్రంగార రసానుభూతులు కామచేతన స్పర్శను వ్యక్తం చేస్తాయి 
స్పర్శతో సిగ్గేసింది” - అనే గీతంలో ప్రణాయాకాంకను ఇంద్రియ చేష్టలతో అభివ్యక్తం 
చేయసాగాడు నిరాలా. 


చుంబన-చకిత, చతురద్దిశలా చంచల 

ముఖం చూసి తిప్పి, సుఖక్రీడలు చేసి 

ఒకప్పుడు హాసం, మరొకప్తుడు భయం శ్వాసబలంతో, 
హృదయసరిత ఉవ్వొంగింది - 

నవ్యపీమ నయనాలు వైకెత్తి 

నెలవంకలాటీ చూపు 

మనసులో సుమధుర కలరవం 

గొంతులో మిగిలింది ఏదో బాధ. 


నిరాలా శృంగార చేతనను గురించి రాస్తూ, రామ్‌విలాస్‌ శర్మ అంటాడు - 
నిరాలాలో నైతికతావాదుల నిషేధభావన లేదు, రీతివాదుల కోమోద్దిపన లేదు, భావకవుల 
కల్పనా సౌందర్యం లేదు 


ఇక్కడ శారీరిక, అశారీరిక ప్రీమ, లౌకిక ప్రేమ, విశ్వప్రేమ అనే విభజన లేదు ప్రేమ 


32 నిరాలా 


లౌకిక, శారీరిక అనుభవాల్లోనే వాంఛిత పూర్ణత సంతరించుకొంటుంది. 'పంచవటీ 
ప్రసంగ్‌'లో రాముడు అంటాడు - 


చిన్న ఇంటి చిరుపరిమితుల్లో 
ప్రబలిన్హాయి త్రుధ్ర భావాలు 

ఇది సత్యం, సఖీ 

ప్రేమ పయోధి పొంగిపోరలుతోంది 
అను నిత్యం అనంత ప్పథ్వివై 


హృదయంలో ప్రథమ అజ్ఞాత కాంతిలా స్రేమ జనిస్తుంది. అదే విశాల భావ 
ప్రసారానికి, భావస్నప్టికీ కారణమవుతుంది. 


నా అధరాల కది 

ప్రథమ కంపనం 

ప్రధమంగా పూర్వస్మ్రృతి 

నా కన్నుల్లో, 

ఏదో ప్రధమ అజ్ఞాత కాంతి హృదయంలో - 
ఒకే తత్వపు కేంద్రాలు 

రెండూ ఒకటయ్యాయి 

స్నస్తెకిని కారణాలు 

కవిత్వపు కామబీజాలు ( రేఖ ) 


“ప్రేయసి” కవితలో పొంగిపారలే యౌవనలహరిని ప్రగాఢ ప్రిమాకాంకతో చూసే 
ప్రయత్నం కన్పిస్తుంది ప్ర్రమభావన ప్రథమ కిరణాన్ని ప్రతిసారి గుర్తుచేస్తాడు నిరాలా. 


ప్రథమ కిరణ కంపనం ప్రాచీ దిశలో 
ప్రథమ పులకరింత పుష్పచుంబిత 
వసంత మంజరీ లతపై 
ప్రథమ సంగమ గానం 
ప్రథమంగా విరబూసిన మొగ్గ వృంతంపై నగ్నంగా 
ప్రథమ పవనపు స్పర్శతో కంపనం 
ఈ ప్రిమాంగీకారం వెనక స్రీమకున్న నూతన సామాజిక ఆధారం కూడా 


విస్తతానుభివానికి అద్దం 33 


మా ఇద్దరి రంగు భిన్నం 
కులం భిన్నం వృద్ధం భిన్నం 
మతం భిన్నం, భావం భిన్నం 
కాని, ఆత్మీయతలో 
ప్రాణంలో, మేం ఒక్కరం. 


జీవన వీణ నుంచి పుట్టే సంగీతమే ప్రేమ. దీన్ని విని వూరకుండ లేము. విముక్తులమై 
కలిసి నడవడం సహజం, అనివార్వమూ ఆయిపోతుంది - 


ప్రియుని గొంతు విని వచ్చాను నేను ద్వారం వద్దకు 

జీవనవీణ రుంకారం - 

విన్సించని ఆ ధ్వని 

నే వింటిన్నా - 

తెలిసిపోయింది నాకు, చేయి చాచి పరి(గహించావు నీవు నన్ను 

వచ్చేశాన్నేను నీతో విముక్తనై 

నిరాలా ప్రపంచం విలక్షణమైంది ఇందులో ప్రేమానుభూతి వర్గం అపరిచిత, 

అప్రత్యాశిత రూపంలో శ్వేతం కూడా కావచ్చు. ఈ భేదం మారిన భావచేతనకు నిదర్శనం 
ఈ సరళ అభివ్యక్తి వెనుక ఒక నవ్య ప్రణయాకాంక వుందనేది స్పష్టం. 


చెట్టుకింద కూచుని 

వుంటివి నిండుగా 

కళ్లనుంచి పక్షులెగురుతున్నాయి 

తెల్లచీర కట్టుకున్నావు 

భూతాల. ఏ రహస్యం లేదు 

జనం నీ రూపాన్ని ఆస్వాదించారు 

నేను మాత్రం బయటకి నెట్ట్‌ివేయబడ్డాను 


నిరాలా కావ్యప్రపంచంలో అంతస్ఫంఘర్థణ, స్వీయసాక్షాత్కారపు అనేక 
అనుభూతి చిత్రాలున్నాయి వాటి ఆధారంగా నిరాలా “నేను” మిగతా ప్రపంచ వాస్తవికతతో 
తలపడటం చూడగలం. నిరాలా బహుశా పోరాటంలో, ద్వంద్వంలో కన్పిస్తాడు. ఆయన 
ఒంటరితనం అనుభవాలు కూడా ఆతని విస్తృత పోరాట చేతనను ప్రతిఫలిస్తాయి ఇంటా 
బయటా నిరాలా ఒక తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యేవాడు ఇది ఒక సార్దక అనుభూతి; 


34 నిరొలా 


అతని వ్యక్తిత్వ, వాతావరణ ద్వంద్వాల దగ్గరకు తీసుకుపోయే సార్టక అనుభూతి. 
ఆత్మఘర్రణ వున్న కవితల్లో తన అభిప్రాయం ఇలా వ్యక్తం చేస్తాడు - 


మరణించను నేనిపుడే 
ఇపుడిపుడే కదా వచ్చింది 
నా మానసంలోకి మృదు వసంత బుతువు. 


అలా వుంటూనే కొన్ని చోట్ల కవి ఒంటరితనపు జీవనానికి దగ్గరపడం చూస్తాం. 


నే నొంటరి వాణ్ని 
గమనిస్తున్నా నా జీవనదీప 
సాంధ్యవేళ, సమీపిస్తోందని. 


ఈ భేదం కాలానిది కూడా, మారుతున్న యదార్జానిది కూడాను. 1942లో నిరాలా 
రాశాడు - 

అర్పించాను నేను జగత్తుకు ఫలం - పుష్పం 

చేశాను స్తయంప్రభతో చమత్కుతం 

అయింది ఆ ప్లవితక్షణం అశాశ్వతం - 

జీవితపు తళుకు బెళుకు అదే - 

కూలిపోయింది ఇపుడంతా. 


ఇలా అనడంలో, ఈ స్వీయవిషాదం వెనుక జీవితపు కలోర యథార్దం వుంది. కాని 

ఇటువంటి చోట్లు కూడా నిరాలా మానసిక గ్రంథిని అనుభవించడు అయన కంఠస్వరం - 
కేవలం నిరాశా విస్కృహలను వ్యక్తం చేయుదు - ఒక దృఢమైన జీవనశక్తిని కూడా వ్యక్తం 
చేస్తుంది. ఏకాంతంలో కూడా పోరాటం నుంచి పలాయనం చిత్తగించడు నిరాలా. తన 
ప్రీతిని నిర్మొహమాటంగా వ్టోషించుకుంటాడు. తన శక్తిని కూడా అంచనా వేసుకుంటాడు. 
హిందీ సుమాం పట్లు, (1937) అనే కవితలో ఈ క్రింది పంక్తులు నిరాలా 
అంతఃసంఘర్హణను, తేజోవంతులైన సమకాలికుల పట్టు నిరాలా ద్వంద్వాన్ని వ్యక్తం 
మ. 

ఈర లేదు నాకు కించిత్తు కూడా 

నేనే వసంతబుతు అ(గదూతను 

బ్రాహ్మణ సమాజంలో అస్పుశ్యునిలా 

నేనెప్పుడూ కవిమండలిలో పార్శ్వ ఛవినే. 


విస్తతానుభవానికి అద్ధం 35 


నిరాలా పోరాటం 'రామ్‌కీ శక్తి - పూజు” లో రాముని సంఘర్హణ, 'తులసీదాస్‌? అనే 
ద్లీర్లకవితలో తులసీదాసు పోరాటం ఎక్కడ ఏకరూపమౌతాయో, ఒకేలాంటి అనుభూతి 
కలగబేస్తాయో, చూడాలి. 1942లో రాసిన కవిత “గహన్‌హై యే అంధకారా” లో తన జీవిత 
సార్దకతను, ఈ విలువలేని సమాజంలో నిరాలా అన్వేషించే సత్యమేమిచో , ఈ అన్వేషణలో 
నిరాలా ఓటమి పొందినపుడు ఆయన అనుభూతి ఏమిటో దీంట్లో వ్యక్షమవుతాయి. 
'అంధకారా? అనే పదం దేశం, కాలం రెండింటి వాస్తవికతతో కూడినట్టిది. 


ఈ గాథణాంధకారాగారం 
స్వార్దపు ముసుగులతో 
మమ్మల్ని చేశారు దోపిడీ 
ప్రియా! ఇంటిని మరవాలి 
దేహచేతన ఇమ్ము నాకు 
వెతుకుతూ వెతుకుతూ 
ఏమీ పొందక 

ఓడింది నా హృది. 


నిరాలా తన పోరాటాన్ని వ్యక్తం చేస్తూనే మిగతా సమాజంలో జరిగే పోరాటాన్ని 
కూడా పట్టించుకుంటాడు 'బేలా'లో ఇలాంటి గేయాలున్నాయి - 


- నీ హృదిలో వుంది రహన్యోద్దాటన పాటవం 
దేశానికి పెట్టుబడి నీ మిల్టుల ప్రాబల్యం 
నిరాలా పెట్టుబడి వాద సమాజ వ్యవస్త వైరుధ్యాన్ని బాగా గుర్తిస్తాడు. గొప్ప 
యుద్దమే జరుగుతుంది ఈ శక్తుల మధ్య - అని పోరాట వివరాల్లోకి పోతాడు, నిరాలా. దీని 
సామాజిక పార్ష్యాన్ని సృష్టం చేస్తాడు 


“వెంకయ్య చెప్పిన వదంతి విన్నాను 

మనవాళ్లే ఇక్కడ అజ్ఞాతంతో వున్నవాళ్లు 
దేశంలో సోమరితనం ప్రబలి వుంది కనుక 

వార్తా పత్రికలు వ్యాపారస్తుల ఆస్తి 
రాజనీతి-క్రూూరమైన రాజనీతి చలాయిస్తున్నాయి. 
జనం ఇదంతా చూసూ 

మౌనంగా వున్నారు - 


36 


నిరాలా 


ధైర్యంతో నిలబడగలిగితే విళ్లు 

త్యాగం కోసం నడుం బిగిస్తే 

వాళ్లు కూడా దేశవ్యాప్తంగా బయటికి వస్తారు 
పత్రికలు ఇపుడే ప్రచురించవు వాళ్ల వార్తలు 


అలా వుంది కాపలా మరి”! 


అందుకే నిరాలా పోరాటం ఒకేసారి ఆంతరికమూ, బాహిరమూ. దీంట్లో వాస్తవిక 


జీవితపోరాటం కూడా వస్తుంది ఈ పోరాటం ఇతరులతో కలిసినపుడే సాద్దకమయ్యేది 
స్వీయసంఘర్థణానుభూతి ఇది. ప్రత్యేకమైన వింతైన అనుభూతి. 


బహిష్కరించారు వాళ్లు నన్ను 

ఆంతరికంగా మాత్రం నేను నిండుకుండను 
పైన మంచు కరుగుతోంది 

కింద నది ప్రవహిస్తోంది 

కొండశిలపై మృదువైన మొగ్గ వుంది 

ఇలాగే ఓడిపోతూ వచ్చాను 
బహిష్కరించారు నన్ను వాళ్లు 

మరో స్తాయిలో సామాజిక విప్లవం లేక పరివర్తన కోసం పిలుపు వుంది 
రండి రండి కదం తొక్కుతూ 

పదండి ముందుకు వేగంగా, అతివేగంగా 
ధనవంతుల భవంతులీరో జు 

కరకుల పొరశాలలు అవుతాయి 

రజకులు, మాదిగలు, బోయీలు, 

వీళ్లంతా తెరుస్తారు చీకటి తాళాన్ని 
ఒకపారం నేర్చుకుంటారు, స్వాగతించండి. 
సంపదంతా దేశానికి చెందని 

ఆపదల్ని దేశవాసులు పంచుకోనీ 

వాదం నుంచి ఐవాదం ఆరంభమిెతుంది 
ముల్టును ముల్టుతోనే తీసెయ్‌. 


నిరాలా కవిత సామాజిక పరివర్తన కోరుతుంది. కాని ఇది బాహ్య సామాజిక 


విస్తుతానుభవానికి అర్ధం 37 


వాస్తవికత మాత్రమే కాదు. నిరాలా వ్యక్తిత్వం, పరిసరాల సంక్షిప్త గతితర్కాన్ని కూడా వ్యక్తం 
చేసుంది. 


మరణాన్ని వరించిన మనిషి : 


నిరాలా కవిత్వంలో మృత్యువుతో ముఖాముఖి చాలాసార్దు వస్తుంది దాదాపు 
ఆయన కవితాయాత్రలో ఇది వేర్వేరు రూపాల్లో, అర్థాల్లో జీవితపు ఓ విశ్థి నమూనా 
(మోటిఫ్‌) లాగ వచ్చింది. మృత్యువు ఇక్కడ మృత్యువే కాదు, జీవితం కూడా మృత్యు 
వంటే భయం కన్పించదు, ఓ విధమైన సత్సబంధం నిరాలా కవిత్వంలో ఈ 
విశిష్టానుభూతిని గుర్తించాల్సిన అవసరం వుంది. 


మరణాన్ని వరించిన వాడే 
నిండుజీవితం జీవించినవాడు. 
(బ్రహ్మవిద్య వాడిదే, వాడి బడిలోనే 
సత్య యశోధర. 
మృత్యువు పట్టు ఈ ఆక్తర్షణాభావం “మధురస్వరం తో నీవు పిలిచావు, మరి 
రహస్యంగా మరణం వుంది.” 
ఈ గృహంలో 
ఈ నాలుగోడల లోపల నేనుండను 


జీవితంలో వున్నాయి ఎన్నో మరణరంధ్రాలు నిరాలా కవితలో వ్యక్షమయిన మృ 
త్యుసంబంధిత అనుభూతిని అంతణభుంఘర్రణ, స్వీయ సాక్షాత్కారాల మధ్య వుంచి 
చూడగలం. మృత్యువు దగ్గరైనుడు నిరాలా రాసిన కవితలో మృత్యువు అవగాహన, 
జీవితపోరాటాల మధ్య ప్రగాఢ సంబంధం కన్పిస్తుంది. 


నీ గెలుపు చూశాను నేను 

అగ్ని అంతా ఆరిపోయింది 

రాగాలాపన నిల్ఫిపోయింది 

బీవితమిపుడు స్మృతిగా మిగిలిపోయింది 

మృత్యువు నీలిరేఖ వుంది, స్పష్టంగానే. 

స్మృతిలో జీవితం పోరాటమయం అని చెప్పాల్సిన పన్లేదు. జీవితంలో క్రూరమైన 

దెబ్బలు అనేకం చవిచూసిన తర్వాత, పరిస్టితి ఇపుడు మారింది. కవి - 'ఉత్కంరపూరిత 
జీవితవిషం చల్జ్టారిపోయింది? అని అనుభూతి చెందుతాడు. 


38 


నిరాలా 


క్రీడలు మారాయి ద్రిడలుగా, మల్టుని 
దెబ్బలు మూర్చితమయినాయి, గురి తప్పింది 
చర్మం వూగింది - డాలులా బిగుసుకుంది. 


పునః ప్రాతణాలము : మరో ప్రదక్షిణం మనసు నిరాలా దృష్టిలో పునరోదయం' 


ఒక సార్థక అభిప్రాయం (మోటిఫ్‌). జీవితం మృత్యువు ఈ రెంటి ద్వంద్వంలోనే మనిషి 
జిజీవిష అర్దమవుతుంది. మృత్యువును అపరాధభావనతో స్వీకరించే వారూ, మృత్యువును 
పూజించి, ఉపాసించి దాన్ని గౌరవాన్వితం చేసేవారూ మృత్యువును, జీవిత రహస్యాలను 
(గ్రహించలేరు. నిరాలాకు మృత్యుస్వీకరణలో సార్దకత కన్పిస్తుంది - మృత్యువు- మెల్తమెల్హగా 
ముందుకు వచ్చే మృత్యువు - ఒక సంక్ష్షష్ష వాస్తవికత. 


దట్టుమైన అడవి, మార్గం వక్రం 

(కూర జంతుజాలమయం 

అవతలి గట్టు కస్తాంచదు 

అంతటా అలుముకుంటున్న అంధకారం 
అంతటా ప్రసరిస్తున్న దాని జాలం 
అంధథకా రపు గట్టుచేతికి 

కట్టుపడుతుంది. శిథిల తనువు 

నీరవము ఉన్మీలితము 

మం(ద్రచరణాలు, మరణ మృదంగాలు. 


మృత్యు వాస్తవికత నిరాలాను శరణాగతి తత్వానికి తీసుకుపోతుంది. కాని ఈ 


ప్రణతి పదావళి కూడా జీవిత పోరాటాలను తెలిపీదిగా వుంది. 


పాపాల్నుంచి దూరం చెయ్‌ మమ్మల్ని విశ్వనాథా 
ఎవరి శరణూ లేదు నాకు, చేయి అందుకో 
జీవనపోరాటుంలో ఓడిపోయాను 

విడిచవెళ్లారు సహచరులంతా 

ఒంటురితనం, నిశా కణాలు 

ముళ్తబాట, మార్గం గడచివెళ్తాం 
కరాళమోహజాలం 

జీవన వ్యామోహ సర్హ్వాల నుంచి నను 
విముక్తిల్ని చెయ్‌ విశ్చోనాథా. 


విస్తుతానుభవానికి అద్దం 39 


“బృహత్‌ జీవనసర్ధంి లాంటి అనేక పంక్తులు నిరాలా జీవీత పోరాటాన్ని వ్యక్తం 
చేస్తాయి - కింది పంక్తుల్లో దాగి వున్న అంతర్వైరుధ్యం, కావ్యాత్మక వైపరీత్యం నిరాలా మృ 
త్యుచేతన పై వ్యాఖ్య గమనించండి. 


ఆ చరణాల్శూో వేడుకుంటున్నాను శరణం 
ఈ జీవితాన్ని చేయాలి మరణం 


నిరాలా కావ్య ప్రపంచంలో అనుభూతి వ్యాపకతకు ప్రత్యేక అర్దం వుంది. 
అనుభవాల వైవిధ్యం ఇక్కడ కేవలం కావ్యవిషయాల వైవిధ్యం కాదు. అనుభవ వైవిధ్యం 
నిరాలా కవి-వ్యక్తిత్వపు ఆంతరిక శక్తికి ప్రమాణం. పరిచిత-అపరిచిత, 
సామాన్య-అసామాన్య, సూక్ష్ము-విరాట్‌లను ఒకేసారి సాధించే కళ నిరాలా కావ్య జీవన 
అనుభవ సంపద వల్తునే సాధ్యమయింది. ప్రగాఢ విషాదానుభూతిని వినోద, వ్యంగ్య 
విషయాలుగా చేయడంతో దుఃఖాలు తొలగవు; వాస్తవస్టితి తీవ్ర మానసిక వత్తిడి గల పరిదృ 
శృంలో వుంచుతాయి; వ్యక్తిగత, సామాజికాల మధ్య అంతరాన్ని దాదాపు రూపుమాపే 
నిరాలా కావ్య నివేదనా, ఆయన అనుభూతి స్వరూపాన్ని నిర్హారిస్తుంది. సమకాలీన సమాజపు 
మహత్తర వాస్తవికతతో తలపడుతూ కూడా నిరాలాలో ఒంటరితనం, స్నేహరాహిత్యం తమ 
అనుభూతినీ, తమ అర్జాన్నీ పోగొట్టుకోలేదు అత్యంత విషాదపూరితమైన సంక్షిప్టమైన 
ఉహించలేని తీవ్ర అనుభవాల మధ్య, మెరుపులాంటి కాంతి పాఠకుల అనుభవం లోకి 
వస్తుంది. అదే ఆయన అనుభవ ప్రపంచంలోకి మరింత లోతుగా తీసుకు వెళుతుందని 
చెప్పవచ్చు. 


4. నన్ను పాట పాడని ఈ బాధ తొలగని 


నిరాలా వ్యక్తిత్వమూ, ఆయిన ఆంతరంగిక జీవితమూ ఆయన గేయాల్లో 
సహజంగానే కన్పిస్తాయి. ఈ గీతాల్స్‌ కావ్యానుభూతి, రూపు దాల్చి విధానమే కాదు మనల్ని 
ఆకర్థించేది, సహజత్వం కూడా మనల్ని ఆకట్టుకుంటుంది నిరాలా రాసిన అన్ని గీతాలూ 
ఒకే అర్హంలో సహజం కావు అనేది నిజమే చాల చోట్లు గేయాలు అర్దం కావు. అది 
పాఠకునికి సమస్యే. కాని నిరాలా గేయాల్లో అనుభూతి, దాని నిర్మాణ ప్రభావం ఆయన 
వస్తువును సమగ్రంగా, గురి తప్పనిదిగ, సహజమైనదిగ, మార్మికమైనదిగా చేస్తుంది. అర్దం 
కాని పంక్తులు ఆస్వాదానికి అడ్డంకి కావు. అవి ఎక్కువభాగం సంగీతాత్మకంగా వుండటం 
వల్తనే అర్జాన్ని సంతరించుకుంటున్నాయి. నిరాలా సంగీతాన్ని కావ్యానికీ, కావ్యాన్ని 
ంగీతానికీ సన్నిహితం చేసేందుకు అత్యధిక ప్రయత్నం చేశాడని ఆచార్య రామచంద్ర శ్ళుక్ష 
ఆంగీకరించారు. ముఖ్యమైన విషయమేమిటంటే. నిరాలా గీతాల సంగీతాత్మక నిర్మాణం అద్ద 
పోషణకు తోద్పడుతుంది. తన గీతాల్లో వుండే విరామం ఆర్జ్దాభివ్వక్తికి ఉపకరించే విధంగా 
చూస్తాడు నిరాలా 


మౌనం మధువు కావాలి 
మూగతనం చాటున భాష 
సరళత్వపు వెల్లువలో మనస్సు 
ప్రవహించాలి జలబిందువులా - 


నన్ను పాట పాడనీ ఈ బాధ తాలగనీ 41 


నిరాలా గీతాల్లో పదాల సార్దకమైన పొందికతో పాటు ఈ మౌనం కూడా 
అద్రవంతమవుతుంది. 


నిరాలా ప్రేమగీతాల్లో ప్రగాఢ సుఖానుభూతిని చూడవచ్చు. సుఖీ ఆనే పదం 
కూడా ఈ గీతాల్టా చాలాసార్ధు, వస్తుంది. కాని దీని అర్దం కొంచెం వేరుగా వుంది. “సుఖం” 
లాంటి చదునైన (120 అరిగిపోయిన బోలు పదం కూడా ఒక విలక్షణ అర్హం సంతరించు 
కొని వుంటుంది దిన్ని పారకులు సహజంగానే గమనిసారు 


(క) ఏమీ కాలేదు, కాకుండనీ గాక 
ప్రపంచ సుఖాలు అన్నీ నావే 
నీవు నా దగ్గర వుంటే - 


(ఖ) చేతిలో చేయివేసి 
ఇలానే వుండిపోదాం 
అతిశయ సుఖసా గరంలో స్నాన మాడుదాం 


ప్రగాఢ సప్రీమానుభవక్షణాలు నిరాలాకు ఒక విధమైన జీవిత పరిపూర్ణత్వం 
సిద్దింప చేస్తున్నాయని అన్పిస్తుంది. ప్రేమ గీతాల్లోని సౌందర్యానుభూతి నిరాలా గీతి 
సంవేదవలో నిబిడీకృతమై వుంది. నిరాలా గీతాల్లో రాగవిరాగాల సాహచర్యంతో కూడిన, 
పేరు పెట్టడానికి సాధ్యం కాని అనేక స్మృతులున్నాయి. ఈ గీతాల్లో నిష్కాపట్యము, మృ 
దుత్వమూ వున్నాయి పదమూ అర్దమూ రెండింటికి కూడా ఇవి ఒక వినూత్న 
కాంతినిస్తాయి. 


సుఖించిన రోజులు పోయాయా పోని 
మనసు నువ్వు విసిగింపజేసుకోకు 
తారుమారయిన స్టితి సరళమవకపోతే పోనీ 
ప్రతి ఒకని పపూ ఉడకనీ, ఉడకకపోనీ 
ఈ బాణమిక ఆగదు 

ఇది తెలుసుకుంటే మంచిది మరి. 


ఇక్కడ గేయ వస్తువులో ఒక రకమైన తాటస్ట్యం వుంది - అనుభవాన్ని కొంచెం 
దూరం నుంచి, విడిగా చూడటానికి చేసే ప్రయత్నం వుంది కలయిక, కలయికతో పాటు 
తటసప్టత - ఇదీ గేయ నిర్మాణంలోని వైశిష్ట్యం. ఛాయావాద గీతాల చరిత్రలో నవస్రస్తాన 
గేయమిదని అంగీకరించాల్సి వుంటుంది. 


42 నిరాలా 


నిరాలా ప్రకృతి గీతాల్లో శాస్త్రీయ పద్దతికి చెందిన రూపబంధం లేక పదవిన్యాసం 
కూడ వుంది. మృదు లయాత్మక గతికి అనుగుణంగా శబ్బార్ల సంవిధాన కూడ అమరి 
వుంది. 


వసంత మొచ్చింది చెలీ 
వృంతసహితం సరసీహృదయ కమలం వైకి రానీ / మొగ్గలో పరాగకేశాలు రాలి 
పడి వున్నాయి, 
బంగరు పంటు కొంగు 
నేలది, అలయై అలరారనీ 


ఈ విధమైన గీతాల్లో ప్రకృతి-అనుభూతి పరిచిత సంప్రదాయ పద్దతికి చెందిందే. 
ఆకుట్టుకునే “అక్షర-చమతాా_రం' కవి యొక్క పదశిల్స సామర్ద్యాన్ని సూచించేదిగా 
వుంది - దీనికి మించి లేదు. కాని, క్రింద ఇచ్చిన ఉదాహరణలో (ప్రకృతి ఆకర్షణ నూతన 
అనుభూతి విధానంతో హుందాగా వుంది. 


మబ్బులు కమ్మునాయి 

నా కన్న కలలు 

కళ్లలోంచి వచ్చి, తిరుగాడినాయి - 
మామిడి పూచింది 

తుమ్మెదలు విరుచుకు పడ్డాయి తోటల్లో 
తలలు 'అబీర్‌'తో ఎగ్రనైనాయి 

చెంపలు సింధూరసిక్త మయ్యాయి 

కళ్ళు ఎ(ర్రపాడితో ఎర్రబడినాయి 
ఎర్రమట్ల గడ్డలు దంచినారు. 


స్వీయసాక్షాత్కారం లేక ఆత్మ సంఘర్థ్హణానుభూతి నిరాలా గీతాల్లో 
చెల్లాచెదురుగా వ్యాపించి వుంది. ఒక విధంగా ఈ ఆత్మ సాక్షాత్కారం నిరాలా గీతాల 
కేంద్రబిందువై వుంది. కాలానుగుణంగా స్వీయసాక్షాత్కారపు అనుభవాలు, అంశాలు 
మారుతూ వుండినాయి. కొన్నిసార్దు, నిరాలా, ఇపుడే నాకు మృత్యువు రాదు, ఇపుడే కదా 
జీవితంలో కొత్త వసంతం, మృదు వసంతం వచ్చింది?” అనీ అంటాడు. 


నే నాంటరివాణ్ని 
గమనిస్తున్నా, నా జీవిత దినానికి 


నన్ను పాట పొడనీ ఈ బాధ తొలగనీ 43 


సంధ్యాసమయం ఆసన్నమయింది 
స్నేహన్షిర్ణరి ప్రవహించింది 
ఇసుకలాంటి తనువు మిగిలిపోయింది 
ఎండిన ఆ మామిడి కొమ్మ 
అంటోంది ఇపుడింక 

రావు కోయిలలూ నెమళ్లూ 

అర్ధం లేని పంక్తిని నేను 

జీవితం దహించుకు పోయింది - 


శూన్యానుభూతిలో స్వీయవ్యథతో పాటు పూర్వపు సృజన క్షేత్ర సాధనా క్షణాల 
స్మృతి కూడా వ్యక్తమయింది. వాస్తవికత, మార్మికత - ఈ రెండింటి మధ్య ఘర్రణ 
ఫలితంగా రచింపబడిన స్వీయసంఘర్థణా గీతాల్లో నిరాలా వ్యక్తిత్వపు సంక్లిష్టత అభివ్యక్త 
మయింది. ఇక్కడ మధురమూ, సున్నితమూ అయిన పదావళిని అధిగమించే ప్రయత్నం 
జరిగింది. వక్రమైన లేక అసంబద్దమన్సించే భాషా ప్రయోగంతో గీతాల సుపరిచితమైన 
అభిరుచిని మార్చడం వీలయింది. 


మనిషెక్క_డ పసరమో 

జోడు ఏటా తనువు - మనసుల మధ్య? 
ఏ తపస్వి వేషమిది? 

ఏకస్వంతో తయారైంది ఈ చర్మం మరి 
గమనిస్తున్నాడు విజ్ఞాడైన ఆధునికుడు 
వన్యభావపు కొరడా ఆతను. 

నా దారిన నన్ను పోనివ్వండి 
ఉపద్రవాలూ, విప్రవాలూ ఎన్నో వచ్చాయి 
నన్ను కిందికి దించాయి - 

బొబ్బల్లా కరిగి పోనీయండి. 


నిరాలా ప్రకృతి గీతాల, సమర్పణ గీతాల లయాత్మక సరళి బహుశా ఒకే విధంగా 
వుంటుంది. అల్ప పదబంధంలో సమర్ధణాభావం, వినమ్ర ప్రతిధ్వని ఒకే రకమైన చట్రం 
కలిగి వున్నాయి. కాని మృత్యు చైతన్యంతో కూడిన గీతాల్లో తన్మయీభావం, ప్రత్యేక అర్థాన్ని 
సంతరింపజేసింది. 


44 నిరాలా 


వేలసార్లు మరణించాను నేను 
అపుటికి లభించింది భగవత్‌ శరణం 
అంతటా ఆలుముకున్న చీకటివల 
కాల కవలితమై పోతోంది 

అశ్రువులు కిరణమాలలు 

వెండి ఆభరణాలు. 


నిరాలా గీతాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుంటే, స్వరపాత భిన్నత్వం వెనక 
కావ్యవివేక క్రియాశీలత కన్పిస్తుంది. బలాఘాతాల ప్రయోగం వల్ల నిరాలా అనుభూతి విశిష్ట 
అర్దం సంతరించుకుంటుంది. కొన్నిచోట్ల ప్రకటన ప్రబలంగా వుండాలని భావిస్తే, కొన్ని 
చోట్లు అల్ప కధనంతో సరళ భంగిమతో సరిపెట్టుకుంటాడు. “బాదల్‌ రే! జో తడపీ” - 
ఇక్కడ రే అద్ద ధ్వని విలక్షణమైనది. “తడయ్‌నా' క్రియ ద్వారా ప్రగాఢమైన వ్యాకులత 
వ్యక్తమయింది. ఇందులో జానపదగేయం లాంటి నిర్మాణ సౌష్టవం కలిగిన పంక్తుల ఆకర్ణణ 
వుండనే వుంది 


కళ్ల రక్తనాళాలు మరింత ఎర్రబడ్డాయి, పొడితో హోలీ జరిపా 
రాత్రి మేల్కొంది ప్రియా, సతితో రతిప్రీమ సలిపా, 
దీపితమై, దీపకాంతి, కమలంతో ఆడుకుంది 

రుద్దుకుంది ముఖబింబంపై కుంకుమ. 


-ఈ పదవిన్యాసం, సహజంగానే జానపద బాణిచే నియంత్రితం. జానపద సంగీతమే 
వాక్యగతిని నిర్దేశిస్తోంది. తత్సమ తద్భవ పదాల నిష్పత్తి ఎపుడు, ఎక్కడ ఎలా వుండాలి అనే 
విషయంలో నిరాలా అత్యంత జాగరూకత వహిస్తాడు. పదవిన్యాస వివేకం ద్వీర్హ కవితల్లో 
వచ్చినట్టే, గీతాళ్ళో కూడా పదస్వరూపాన్ని స్తానభ్రంశం చేసి గీతానికి ఒక కొత్త లయను 
సంతరింపజేసాడు నిరాలా. 


తెలవారింది ప్రియతమా, వెడతావు నీవిపుడు ' 

ఎలా వుండింది రాత్రి మిత్రమా మన కౌగిలింతల వేళ 
శ్వాసకూడా విడువనీయలేదు 

ఆశతో మరి వెళ్లలేదు 

ఫాల్గుణ మాసం పాటలు 'మొదలవ్వలా 

సింధురాగం సాంపుతో 


నన్ను పాట పాడనీ ఈ బాధ తొలగనీ 45 


అటు ఇటు తిరిగాయి పూరేకులు 
ఆకులతో పాటు అని నాశనమవలేదు. 


ఛాయావాద, ఛాయావాద అనంతర గేయ రచయితల్లా భావుకత వున్నందువల్ల తన 
వేదనను వ్యక్తం చేసేందకై ఆతురత కన్పిస్తుంది. కాని నిరాలా దృష్టి ప్రత్యేకతను 
సంతరించుకుంది. 


'నన్ను పాటు పాడని 
నా వేదన ఉపశమింపనీి” అంటాడు. 


గీతాల్లో స్వీయ వ్యక్తీకరణ ఒక అవసరమైన షరతు - నిరాలా ఒకగీతంలో ఒక 

పూర్తి యుగం యొక్క_ అసంబద్దతను ఈ విధంగా గుర్తిస్తున్నాడు. ఇది ఒక నిరాలాయే 
చేయగలడు. 

ప్రపంచం విష భరితమైంది 

పరాజితులు జనాన్ని చూసినట్టు 

పరిచయం లేని 

ప్రపంచాన్ని పలకరించినట్లు 

అగ్నీజాషల కాంతిది, ఆరిపాయింది 

మరలా వెలిగింది, నీరు ప్రవహించింది. 

వెల్హడాయె రహస్యం / గాలిచినారసిపించిన వారు 

తాగుతున్నారు ఇతరుల రక్తం 


- ఇటువంటి గజళ్టు కూడా రాశాడు నిరాలా. కాని వీటిని ఉర్దూ గజశ్త కొలబద్దతో 
కాకుండా నిరాలా కావ్య దృష్టితోనే చూడాలి. తర్వాత వచ్చిన గీతాలలో నిరాలా అరాజకమైన 
'క్రమభంగాన్ని చమత్కార పూరితంగా ప్రయోగించాడు. దీంతో కవిలోని అశాంతి 
వ్యక్తమయింది. 'తాక్‌ కర్మాసన్‌ వార్‌” లాంటి గీతాల్లో ఎంత్‌ కొంత కొత్తదనం చూపించాలనే 
తాపత్రయం కూడా ఈ మనస్టితిలో భాగమే. ఒక పక్క క్రీడాభావం లేక తమాషాతత్వం 
- గీత విన్యాసాన్ని కూడ ఛిన్నాభిన్నం చేసేంత క్రీడాభావం, - మరో పక్క చక్కటి 
సంగీతాత్మక రూపం ఇస్తాడు నిరాలా - ఇలా - 

ఏదీ వాయించు 
సరిగమపదనిస పలికించు 

రాత్రి - ఒక జాము గడిచింది 
అక్కడక్కడా మృదంగ ధ్వని 
మయూర కాంతి గల అవని. 


46 నిగాలా 


నిరాలా గీతాల్లోని భిన్న లయలు మనల్ని ఆకట్టుకున్నట్టుగానే, వాటి రూపం లేక 

నిర్మాణ శిల్బం కూడా వెంటనే మనల్ని ప్రభావితం చేస్తుంది. 

సువాసనతో చీర 

పూదోటలా వుంది 

రతనాల పూలు పొదిగినట్టు - 

పైకి అబ్బుతుంది లత 

అల వెల్లిపోయింది. 

కాల్ఫుల అఖాతం లోకి; 

ముడుతలు పడిన దేహం 

జీవితంలా 

కళ్లలో దాని ప్రభావం 

ఓడిపోకుండా నిలబడింది, పోరాడింది 

తన చేతుల క్టంతో 

వ కీర్తి వల్లే మేం నిద్రపోయాం 

న్‌ కీర్తి వల్లే మేం నిద్రలేదాం 

నిన్న వస్తామని చెప్పి వెళ్లినవారు 

చెలి, యుగాలు దాటినా రాలేదు మరి. 

నిరాలా గీతాల్లోని ఈ శిల్పం వెనుక భావుకత పై సచేతనమైన పట్టు వుందనేది స్పష్టం. 

నిరాలా కళావివేకం, భాషకు కొత్త అర్థాన్ని సంతరింపజేసిందుకు బాగా ఉపకరించింది “తన 
వృంతం పైనే సాహితీ పుష్పం” అనే శీరికతో (1932) వ్యాసం రాస్తూ ఇలా అంటాడు 
నిరొలా. 

“కావ్యాంగాల జ్ఞానం కంటే, కవికి అవగాహన ఎక్కువ అవసరం. బీజమంటత్రం, 
దాని అర్ధం, సుందర రూపం, ఆ పూవులా అద్దం అనే కాండంపై వికసించి వుంటుందో 
- ఏ వృంతం పై కృతికతిక పరిమిళిస్తుందో - అదే భాష భాష కూడా కాలానుగుణంగా 
మారుతూంటుంది. కళ వికసించే కొద్ది సాహిత్యంలో కొత్త భాష కూడా 
చోటుచేసుకుంటుంది. పచ్చగా, పద్దతి ప్రకారం వెరిగిన బలమైన కాండమే కృశాంగియైన 
నవ్యకళకు కావాలి. కోమలమూ, కఠోరమూ, ఆత్మ, ద్రాణాల సంబంధం ఇలాగే 
వుంటుంది మరి.” 


కోమల, కరోరాల మధ్య - తత్సమ, తద్భవాల మధ్య నిరాలా తన గీతాల్లో సార్దక 
సంబంధం కల్పిస్తాడు. దీనిపై ఆయన వ్యక్తిత్వం, రచనా వివేక ప్రభావం స్పష్టం. 


5. ద్నీర్ద కవితలు : మువు, శిల్పం 


నిరాలా సాధించిన దాంట్లో ప్రధానంగా పేర్కొన దగ్గవి అతని ద్నీర్సకవితలు. ఈ 
కవితల వస్తువు, శిల్పం ఛాయావాద పరిమితులను అధిగమిస్తుంది. తర్వాతి కవితలకిది 
ఆదర్శం. ద్వీక్ల కవితలు అంటే మనకు ముక్తిబోధ్‌ గుర్తుకొస్తాడు. ఒక ప్రత్యేక బాణే 
ఆయనది. నిరాలా ద్లీర్హ కవితలు ముక్తిబోథ్‌ మార్గాన్ని సంగమం చేశాయి. ద్తీర్ష కవితల 
చట్రంలో ఇతివృత్తం, భావచిత్ర విధానం, నాటకీయబిగువును అందరికంటే ముందు 
నిరాలా ప్రయోగించాడు. ముక్తిబోధ్‌ ద్నీర్ణకవితలు ఫౌంటసీ (సై కరకల్పన) వాస్తవికతల సం 
సంయోజనకు ఉదాహరణలు కాని అవి ఏకరూపాత్మకాలు. నిరాలా దీర్ణకవితల్లో శిల్ప్బగత 
వైవిధ్యం వుంది. “యమునాకే ప్రతి”, 'పంచవటీ ప్రసంగ్‌' 'సరోజ్‌-స్కృతి”, 'రామ్‌కీ శక్తి - 
పూజు, “వనబేలా”, “తులసీదాసు”, పుట్టగొడుగు? - ఈ కవితల చట్రం బహుముఖీనం 
కొన్ని చోట్ల ఒకే కవితాశిల్బంలో అనేక రూపాలుంటాయి. వీటిలో నాటకీయ సమతౌల్యం 
కూడా చూడదగ్గదిగా వుంటుంది. ఈ ద్వీరకవితల ప్రబంధాత్మకత ప్రబంధనిర్మాణ 
పునరావిష్కు_రణ. వీటి నిర్మాణం క్లాసికల్‌; కాని వీటిలో కాల్చనికతకు తావుంది 'యమునాకే 
ప్రతి 1922లో వచ్చిన కవిత. గతకాలపు స్మృతులతో తలపడినట్రిది సమ్మోహక సౌందర్య 
ఛాయతో గతకాలపు వస్తుపై పోయిన అనుభవాలతో తలపడుతుంది. యమున స్మృతి-వీణ 
నుంచి ఎగసిన రుంకారం - ఒక మార్మిక స్మృతి కధ. యమునా స్మృతి నెపంతో కృ 
ప్రకథలోని సమస్త ఆకర్థణా వైభవం వ్యక్తం చేశాడు ఇందులో. 

“అది సంవత్సరాల సహర్థక్రీడ 
వీడించే చంచల ప్రపంచం 


48 నిరాలా 
అది ఎలాసపు లాస్య అంకం 
అది కుటిల భృకుటి 
ప్రియుని జాడ అవతలి గట్టుపై 
అది చంచల యౌవన మనస్క_. కడకంటి చూపు 
కనురెప్ప మూయని సహజ దృష్టిలో 
ప్రియుని అచంచల నిశ్వాసం 


ఆలంకారిక పద్దతిలో కధనూ, అనుభూతినీ నిర్వహిస్తూ ఈ ద్నీర్ణ కవిత గీతాత్మక 
వాతావరణం వున్న రచన తప్ప మరేమో కాదు అలంకార యుగపు వ్రజభాషా కవుల 
పదలాలిత్యం, పంత్‌ప్రియ ఛందస్సు - ఈ రెంటినీ పోటీగా తీసుకొని అభివ్యక్తి 
సంప్రదాయంలో రాసిందే తప్పు ఇదొక - నవ్య ప్రస్తానం వైపు సంకేతం కాదు. ప్రస్తాన ప్రథమ 
స్పష్ట సంకేతం 'పంచవటీ ప్రసంగ్‌'లో చూడొచ్చు. “యమునా కే ప్రతి” కవిత ఆకారంలో 
దీర్ణకవిత కాని, సార్దక ప్రక్రియగా ద్నీరకవిత నుంచి ఆశించే నాటకీయ బిగువు, సమతౌల్యం 
ఇందులో లేవు 


'పంచవటీ ప్రసంగ్‌ కవితలో ఛందస్సు, భాషే కాదు, పాత్రల పరస్పర సంబంధాల 
సుపరిచితమైన లేక సంప్రదాయ బద్దమైన భావన కూడా మారింది. సీతారాముల సంబంధాల 
_ భివ్యక్తీకరణ ఈ కవితను ఓ రకమైన ఆధునిక నాటకంలా చేస్తుంది. దీంట్లో ముక్త 
ఛందస్సు, నాటకీయ ప్రయోగం వల్ల వాతావరణం గహనార్హ భరిత మవుతూ పోతుంది. నీత 
తొలిపలుకుల్లో ఈ నూతన సహజత్వం లేక సరళత్వం గోచరిస్తుంది 


గురొస్తోంది ఆ రోజు 
ప్రియతమా 
మన పూదోటలో 
బాల కిరణాలతో 
నవ్వే నవ నీల కమలాలు 
అక్కడ బందీని నేను, 
ఇక్కడ నేనీనాడు ముక్త క్రీడాశి.ను 
రాముడు ప్రిమకిచ్చిన నిర్వచనంలో వ్యత్వత్వ్రృు సహజవిముక్తి ఆగుపిస్తుంది. 
చిన్న ఇంటి చిరుపరిమితిలో 
బంధింపబడినాయి క్షుద్రభావాలు 


దీర కవితలు : వస్తువు, శిల్బం 49 
ఇది సత్యం ప్రియా 
ప్రమాంబుధి పాంగి పొరలుతుంది 
సదా అపార ప్పథివి మీద - 
ప్రేమపు మహోద్యమాల క్షుద్ర ఆడంబరాన్ని తెంచివేస్తుంది 
అందులో సంసారుల సమస్త కుద్రభావనలూ 
తృణప్రాయంగా కొట్టుకుపోతాయి 


వైపరీత్యం ఏమిటంటే ప్రేమను గురించిన ఈ ప్రకటన యొక్క కంరస్వరం ఐహిక 
ప్రపంచానుభవానికి దగ్గరిదని అన్ఫిస్తుంది. కవిత రెండో భాగంలో లక్మణుడు ముక్తి స్టానే 
భక్తిని కోరుకునే ప్రకటున అత్యంత గంభీరంగా వుంది. 


తుచ్చ వాంఛలను 
వదిలివేయగలగాలి నేను 
కేరి జక్క నాది ౫ 
భక్తి వుండు గాక అని 


మూడవ భాగంలో శూర్పణఖ గర్వం, లావణ్యం, అపరిమిత కామవాంఛ, ఒకే 
చోట ప్రకటితమయినాయి. ఇక్కడ ఆకర్రణ ఒక కలవరాన్ని సృష్టిస్తుంది శూర్పణఖ తనను 
తానే రంభ, రమలను మించినదాననని ప్రకటించుకొని, వర్ణించుకుంటుంది - 


కాని నాకు తెలుస్తోంది - 
స్నస్టాియంతట సుందర ప్రకృతి సౌందర్యాన్ని 
తీసుకొచ్చి నింపాడు ఈ అవయవం నిండా విధాత 


తన రూపాన్ని అతిగర్వంతో అతిశయించి చెబుతుంది అందుకే ఇది 
అస్వాభావికం అన్సిస్తుంది. కాని ఇది ఆమె నడవడికి పూర్తి అనుగుణంగా వుంది తన 
శృంగార చేష్టలను వర్ణిస్తున్న చూర్చణఖ పాత్ర నాటకీయ భంగిమను చూడాల్సిందే - 


చూడు ఈ కపోత కంఠం 
బాహులతలు, హస్తకనులాలు 
ఉన్నత పీన స్తనాలు, క్షీణకటి, నితంబభారం 
సుకుమార చరణాలు మందగమనం. 
విశ్వసనీయమైన ఈ కథనం, ముందు జరగబోయే మానసిక వత్తిడికి 
పూర్వసంకేతం. నాల్గవ భాగంలో స్టిరత్వముంది, తర్క_జ్ఞానముంది భక్తిని గురించిన వ్యాఖ్య 


50 నిరాలా 


వుంది. అంతిమ ఘట్టానికి ముందు ఉద్దేశపూర్వకమైన మలుపు ఇది. ప్రళయం, స్నష్టి భక్తి 
గురించిన వ్యాఖ్యలతో పాటు శూర్పణఖ ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచే ఐదో భాగపు 
నాటకీయ క్షణాల సంకేతం వుంది. రాముని మాటల్లో - 


(భమ లోపలి నుంచే 

(భ్రమను దాటిపోవాలి 

శుద్దచిత్తాత్మలో పుడుతుంది ప్రిమాంకురం 

చిత్తం కాకపోతే నిర్మలం 

వ్యర్దం ఆ ప్రేమ 

మునిగా లాక్కుపోతుందది పశుత్వం వైపు. 

ప్రీమకు అద్దం చెప్పడంతో ఆరంభమయింది ఈ దీర్చ నాటకీయ కవిత అని 

పాఠకులు గమనించగలరు 


ప్రథమ క్షణంలో శూర్పణఖ కూడా ఈ రాజపుత్రుల రూపాకర్ణణకు లోనయింది 


ఆ శ్యామల తను కమల కాంతి 
ఆకర్థిస్తుంది సహజంగా 
సంచిత హార్దిక ప్రిమను 
ప్రీ సహజ గుప్తధనాన్ని. 

కాని ఈ సాదా ప్రతిపాదన ఒక సులభమైన బేరంలాగా కన్పిస్తుంది. నేను 
అందగత్తెను, నీవు నాకు యోగ్యుడవు. ఈ కవితా కథ అందరికి తెలిసిందే. నల్లత్రాచులా 
పొంచి వుంటానని ప్రత్తిజ చెసి శూర్చణఖ అదృశ్యమవుతుంది, ముక్కు చెవులు 
కోయించుకొని - ఒక పరిచిత కథను పునః సృజించడంలో నిరాలా ప్రత్యేకత స్పష్టం. 
అయిదు భాగాల ఈ దీన కవిత కూర్చులో నిరాలా వివేకాన్ని మనం చూడవచ్చు. 


'సరోజ్‌-స్మృతి' నిరాలా వ్యక్తిగత విషాదం - చిన్న వయసులోనే కూతురు మృ 
తిపట్టు ప్రగాఢమైన అనుభూతి - అభివ్యక్తమయింది. ఈ కవితా సంఘటన కాలం 
ముందుకు వెనక్కు వెల్లి ఘటనల హెచ్చు తగ్గుల్ని అదుపుచేస్తుంది. ఏ అంతరాళమూ 
లేకుండా చేస్తుంది. దుఃఖంలో ఉద్విగ్నమైన కవి మనస్సు విరిగింది. కవిత సమ(గ వ్రభావం 
మీద ఇవి-పనిచేస్తుంటాయి. 19వ సంవత్సరంలో మృత్యువు కల్గించిన ఆకస్మిక ఆఘాతంతో 
కవిత మొదలవుతుంది. 


ద్నీర కవితలు . వస్తువు, శిల్పం 51 


పందొమ్మిదవ సంవత్సరంలో నీ ప్రధమ చరణం, 

అది నీ జీవన సింధు తరణం 

తనయా! తరుణ వయసులోనే 

తండ్రి నుంచి దూరమయ్యావు నీవు 

నా గీతం నీవే, రూపనామాలు త్యజించావు 

అమర శాశ్ళోత విరామం వరించావు 

సపర్యలన్నీ ముగించావు 

జీవితపు అష్టాదశాధ్యాయాలు పూర్తిచేశావు 

మృత్యునౌకపై, చరణమిడి 

చెబుతున్నావు - “నాన్నా, నేను వరిస్తున్నాను పూర్ణద్నప్తిని 

ఇది కాదు మరణం, ఇది కాదు మరణం ... 

తన దగ్గ హృదయాన్ని అత్యంత ఉదాత్త భూమికపై తీసుకెడుతూ నిరాలా మృ 

త్యువును శాశ్వత విరామపు మహాగాధి అని అంటాడు కానీ మరుక్షణమే తన వ్యర్దత, 
నిరాశ వ్యక్తం చేస్తాడు - గిరిశిఖరం నుంచి కింద పడినట్టు - 


““ధన్యురాలా! ఈ స్వార్ద సమరంలో నేనోడిపోయానమ్మా! 
నేను నీకు పనికిరాని నాన్నను 
నీ కోసం ఏమీ చేయులేకపోయాను 
ఈ స్వార్దసమరంలో నేనోడిపోయాను 


నిరాలాకు తన జీవితపు సంఘర్రణ క్షణాలు గుర్తొస్తున్నాయి - 

రెప్పవాల్చక చూస్తూ నిలబడ వుండినాను 

ఆ శరజేషం, ఆ రణ కౌశలం 

స్కృతులింకా వెనక్కి విడుతున్నాయి - 114 ఏండ్ల చిన్నారి సరోజ, అమ్మమ్మ 

ఒడిలో ఆడుతూ వెరిగే సరోజ నాన్న చేయిపట్టుకొని నడిచే సరోజ - ఈ స్మృతితో తన 
రచనా పోరాటం ముడిపడి వుంది. జీవితపు వ్యదర్ద పనిభారానికి (రచనాత్మక జీవితానికి 
సార్దకతనిచ్చే పనిభారం) సార్దకతనిస్తుంది 

రాసేవాణ్ని నిర్విరామంగా ముక్త ఛందస్సు 

కాని సంపాదక శిరోమణులు 

తిప్పి పంపేవారు సత్వరం 

ముక్తసరిగా మూడుముక్క_ల్లో రాస్తూ ఉత్తరం. 


52 నిరాలా 


సరోజ సుఖం చూడాలనే ఆకాంక్క తన రచనాత్మకతకు ఒక సమగ్ర జీవనమివ్వాలనే 
ఆకాంక్ష - ఈ రెండూ నిరాలాకున్న ఒకే మహత్తర ఆకాంక్షకు రెండు పార్భ్య్వాలు 
వ్యతిరేకత కూడా రెండు విధాలా సహించాల్సి వచ్చింది. సరోజ ఈడొచ్చిన పిల్ల. వివాహం 
చేయాలి - బాల్యావస్టకూ, యవ్వనానికీ మధ్య సంధి సమయమిది - క్లిష్ట క్షణం - రచయిత, 
అంటే తండ్రి, కూతురు (రచన) రూపానికి భాష ఇవ్వాలనే సకల ప్రయత్నాలు చేస్తాడు. 
స్మృతిలో ఒక క్షణం ఆ రూపం - క్రమంగా పూర్ణాకృతి పొందుతున్న రూపం - 
మొదులుతోంది - 

నెమ్మదిగా అడుగు ముందుకు వేసింది 

అందమైన యౌవన తీరానికి చేరింది 

లావణ్య - భారంతో కంపించింది 

కోమలత్వంపై, నవ్యవీణపై మాల్‌కోస్‌లా 

స్నష్టి సమస్త ఆకర్ణణ -ఈ ప్రకృతి రూపంలో ప్రత్యకమౌతుంది 
శోభిల్లసాగింది, ప్రతి పరిచయం పిమ్మటా 

శోభిబసాగింది అంతా 

నింగీ నేలా, చెట్టూ, చేమా, ఆకులూ - చివుళ్ళూ. 

ఈ సౌందర్య స్మృతి అర్ధమే మారుతుంది - ప్రియురాలి స్మృతి, కుమారై స్మృతిలో 
కలిసిపోతుంది - రెండు పార్ణ్వ్యాలూ ఒక దానిలో ఇంకొకటి అంతర్యాప్తమయినాయి 
సంక్షిపమైన సంయమనం ద్వారా కవి ఈ సన్నివేశాన్ని నాటకీయ దృశ్యంగా మలుస్తాడు 

కోరిక తొణికిసలాడుతోంది నయనాల్లో 
దేహపు దివ్యకట్టుడాలు చూసి 
ప్రైెయ కంఠస్వరం పిగిలింది 
తల్లి కమనీయత వ్యంజింపచేస్తూ 
నా స్వర రాగిణి జ్వాలాకృతి దాల్ఫింది 
అందమైన చూపులో 
నాకు తెలియవచ్చిందా సంస్కారం? 
పెళ్లయిన కొత్తలో సరోజ రూపలావణ్యం తండ్రి నిరాలాలో లోతుగా 


నాటుకపోయింది. ఇలా స్మరించడంలో కూతురు ప్రియురాలి రూపంలో, ప్రియురాలు 
కూతురు రూపంలో మార్చుచెందినట్టు అర్దం దాగివుంది. 


దీర్ష కవితలు . వస్తువు, శిల్పం 53 


నీవు-నన్ను చూసి చేశావు మందహాసం 
అధరాల్లో ప్రవహించింది విద్యుత్‌ 
హృదయంలో వూగింది సౌందర్యం 
ప్రియుని వచన రహిత శృంగారం 
అవనత నయనాల నుండి కాంతి 
అధరాలను కంపింపజేసింది 
నేను చూశా ఆ విగ్రహఠీవి 
నా వసంతవు ప్రథమ గీతి. 
ఆకసం అవని ఆయింది 
నిరాకార శ్లోంగారం 
ఆయిందిపుడు రసకవితతో ఉచ్చ్వసితం 
ప్రాణాలకు రూపరక్షిమ ఇచ్చి 
రతిరూపం పొందింది 
స్వర్గీయ ప్రేయసితో కలిసి పాడాను 
ఆకసం ఆయింది అవని. 
చక్కగా నిర్వహింపబడిన ఈ కంఠస్వరం - ఈ భాషా వైభవం ఛిన్నాభిన్నం 

ఆయిపోతుంది కవిత చివరిలో - 
ఈ కర్మవ్లే పడుగాక పిడుగు 
మతం పట్ల నిత్యం తలవంచి 
నా పనులు సకలం (భుపట్టుగాక 
శీతాకాలం కమలాల్లా 
బిడ్డా, గత కర్మల అర్భణం 
నీకిదే చేస్తున్నా తర్పణం. 


స్మృతుల్లోని సౌందర్యానుభవ రాగాత్మక సమృద్దీ, వాస్తవంలో జీవితపు కఠోర 
ద్వంద్వపు నిరాశామయ స్వీకృతి-వీటి ద్వంద్వాత్మకతలోనే ఈ ద్వీరకవిత రూపవిధానం 
మూర్తి మంతమవుతుంది. ఈ కవితలో నిరాలా అంతరంగిక, బాహ్య జీవన సంఘర్రణ, 
సరోజ స్మృతికి సంబంధించిన మానసిక ఆందోళన వ్యక్తీకరణంలో అభివ్యక్తమౌతుంది. 
సరోజది కేంద్రస్తానం ఆమె వలనే తండ్రి తన జీవిత పోరాటం సాగిస్తాడు. సరోజ 
మృత్యుసూచన నిరాలా చాలా సీదాసాదాగా, నిరావేశమైన విధంగా ఇచ్చి వుండొచ్చు. కాని 


54 నిరాలా 


మృత్యు-అనుభూతి, లేక మానసిక అశాంతి కవిత అంతటా వ్యాపించి వుంది. 
అనుభూతి-భాషకు సంబంధించిన ఈ అంతస్తుల నిర్మాణంలో కవి సామర్హ్యం 
సంపూర్ణంగా వ్యక్తమయింది. 


“రామ్‌ కీ శక్తి-పూజ” అనే కవిత క్లాసికల్‌. అది నాటకీయ సంవిధానంలో 
అద్వీతీయమైన కృతి. 'సరోజు-స్మృతి'ని “రామ్‌ కీ శక్తి-పూజుితో అనేక కోణాల నుంచి 
పోల్చీచూశారు. సరోజ-స్క్రతి 1935 నాటి రచన, 'రామ్‌ కీ శక్తి-పూజ' 1936 నాటి రచన, 
అంటే దాదాపు ఒకే సమయంలో రాసిన ఒకే రకమైన కవితలు కావ్య ప్రొాఢిమను 
సంతరించుకొని నిరాలా కావ్య జీవన సంఘర్థణను సుపరిచితం చేస్తాయి. నిరాలా విశిష్ట 
కవితా దక్షతను వ్యక్తీకరిస్తుంది. మరోచోట (నిరాలా కీ కవితాఏ - మూల్యాంకన్‌ బార్‌ 
మూల్యాంకన్‌ - భూమిక) నేను పరిశీలించి చూసిందేమిటంటే ఒక కవితలో యుద్దంలో 
ఓడిన తర్వాత అంటే - భగ్నమైన తక్షణపు భాషవుంది, రెండో దాంట్లూ యుద్దానికి మరలా 
సన్నద్దమై సందేహం, సంశయం తర్వాత కూడా విజయాన్ని మరలా పొందడానికి చేసీ 
క్రియాశీల మనస్టితికి చెందిన భాష వుంది 'సరోజ-స్కృతి” కేంద్రంలో కవి వాస్తవిక 
ప్రపంచపు సంక్లిష్రతతో అడపా దడపా ఢీకొనే వ్యక్తిగత ప్రపంచం వుంది; “రామ్‌ కీ శక్తిపూజ' 
కేంద్రంలో వాస్తవిక ప్రపంచం - వ్యక్తిగత జీవితం కరోర పోరాటంతో నిరంతరం 
సమవసిస్తాయి - “రామ్‌ కీ శక్తి-పూజ' ప్రారంభ పంక్తులివి - 

“రవి అస్తమించాడు ఓ జ్యోతి పత్రంపై రాశారు 
నేటి అజేయ 


రామ రావణ సంగ్రామగాధ 


దీని తర్వాత దాదాపు పదహారు పంక్తుల వంకు ఒక్క క్రియాపదం కూడా లేదు. 

ఇది యాదృచ్చికం కాదు. ఇది ఒకే ఊనిక. పూర్తి వాతావరణపు జడీభూత వాస్తవికత 
ప్రత్యక్షమవుతుంది. మరి ఆ (క్రియ నిర్లిప్తత వైపు, భిన్నత్యం వైపు - శిథిల విషాదం వైపు - 
'తిరిగి వచ్చె ఇరు సేనలు? - ఈ తిగిగి రావటంలో ఒక క్రూర వాస్తవికతతో కూడిన 
విషాదాత్మక అనుభూతి వుంది. 

ముందు నడుస్తున్నాడు రాఘవుడు నవనీత చరణుడు 

అలసిన వింటివారితో, అమ్ములపొదిని ఒడ్డాణంగా ధరించాడు 

జటూముకుటం విపర్యస్తం, జడలు కురులు బాహువుల, వకంపై 

దుర్గను పర్వతం పై నిశాంధకారంలా దిగినాయి 


దూరంగా తారలు ప్రకాశిస్తున్నాయి అవలి గట్టు ఏదో వున్నట్టు. 


దీర కవితలు : వస్తువు, శిల్పం 55 


ఒక అంధకారం బయట, మరొకటి లోఫల; ఒక సముద్రం బయట . 
హోరెత్తుతోంది; రెండవది లోపల ప్రశాంతంగా వుంది. మనసు ఒకసారి యుద్దం 
చెయ్యడానికి తయారవుతుంది. కాని మరుక్షణమే ఈ నాటి ఘటనతో ఖిన్నుడై రావణ 
విజయభయంతో కంపితుడై పరాజయాన్ని అనుభూతం చేసుకుంటాడు. అపరాజిత 
రాముని మనస్సులో ఈ సంశయకల్పన కవితలో గాఢమైన, నాటకీయ వత్తిడి 
తెచ్చిపెడుతుంది. ముందు, సన్నివేశ వాస్తవికత వుంది - 


అమావాస్య ఆకసం కక్కుతోంది గాఢాంధకారం 

దిక్కుల ఎరుకలేదు, స్తబ్దంగా పవనాలు 

వెనుక విశాలాంబుధి గర్విస్తూ అప్రతిహతంగా 

చెట్టు ధ్యాననిమగ్నం, కన్పిస్తాంది కాలుతున్న కాగడా 
తర్వాత ఆంతరిక వాస్తవిక స్తితి : 


నిశ్చల పురుషుడు రాఘవేంద్రుని కదిలిస్తోంది ఓ సంశయం 
వుండి వుండి తనలో రాజుకుంటున్నది రావణజయ భయం. 


కాని, రెండు - యథార్జాలు ఒక దానితో మరొకటి ఘర్థిస్తూనే వున్నాయి. ఈ 
ఆకస్మిక సంఘర్ర క్షణాన ఒక విచిత్ర ఘటన జరుగుతుంది. ప్రియిరాలి సౌందర్యం ప్రధమ 
కలయిక మధుర స్మృతి మనస్సుతో మెరుపులా ఒక్కసారి మెరుస్తుంది. ఆ పూర్తి సందర్భం, 
కలయిక స్టలం, ప్రకృతిలో, ప్రకృతి వెలుపల చేష్టలు, శరీరంలోనూ, మనస్సులోనూ మెదిలే 
కోరికలు స్మృతిక్షణాల్లో సజీవమై నిలుస్తాయి. భాష యొక్క ఏకాగ్ర స్మృతిని 
స్ఫురింపజేస్తుంది. 

పక చింది ఉద్యానవనం 

విదేహ ఉద్యానవనం - నయనాల ప్రథమ స్నేహలతాంతరాల సమ్మేళనం 

నయనాలతో నయనాల గోప్యం - ప్రియ సంభాషణం 

కనురప్పుల సథమోళ్చాన పతనం 

కంపించే చిగురుటాకులు, రాలుతున్న పరాగం 

నవజీవన పరిచయగానం చేస్తున్న విహంగ సమూహం, వలయాలుగా 
వృకసమూహం 

జ్యోతి జలపాతం స్వర్గసమం స్వీయప్రథమఛవి 

కమనీయ జానకీ నయనాలు, ప్రథమతురీయ కంపనం. 


56 నిరాలా 


ఒక క్షణకాలంలో సీతాధ్యానమగ్నుడైన రాముని పెదవులపై మందహాసం 
తొణికిసలాడుతుంది, మరుక్షణంలో ప్రతిపక్షానికి ఏదో అజ్ఞాతక్తి తోడ్పడుతోందని 
అందువల్ల తన బాణాలు వ్యర్దమౌతున్నాయని అనుకుంటూ రాముడు యుద్దభూమిని 
గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. రామునికి రావణుని (కూర అట్టహాసం విన్సిస్తోంది. సజల 
భావపూద్ధ నయనాల నుంచి రెండు అథ్రుబిందువులు రాలుతున్నాయి. వాయుపుత్రుడు దీన్ని 
సహించలేక పోతున్నాడు. ఆతని కోపం ఎంత ఉగ్రరూపం ధరిస్తుందో ఆ భయావహా స్థితిని 
కవితలోని ఈ వేగమయ పదావళి ధ్వనిస్తోంది 


శతఘూర్జావర్తాలు, ఉద్విగ్న తరంగాలు, ఎగిరే పర్వతాలు 
జలరాశిపై జలం ఉప్పొంగుతోంది 

కట్టులు తెంచుకుంటూ, వక్షం విప్పుకుంటూ 
దిగ్గిజయంగా ముందుకురుకుతున్నాడు వాయుపుత్రుడు. 


ఆదిశక్తో ప్రత్యక్షమై హనుమంతునికి ఆయన సప్టితి, ఆయన కర్తవ్యం బోధిస్తుంది. 
సభలో విషాదం వ్యాపించి ఉంది “ఆన్యాయమెక్క_డో అక్కడికి అరుదెంచుతుంది ఆదిశక్తి! 
- ఇది చూసి రాముడు హతాశుడౌతాడు. తెలుసుకుంటాడు అంతా శక్తిలిల అనీ, ఆమెను 
పూజించనిదే ఏమీ కాదనీ. సాధన ప్రక్రియ ఆరంభమవుతుంది. ఇపుడూ ఒక అవాంతరమే 
అంతిమ జపం చేస్తున్నపుడు అంతిమ నీలకమలం కన్తించదు. 


రాత రెండవ జామున ప్రతృ్వకమయ్యింది దుర్గ 
నవ్య పూజ కోసం పెట్టిన ప్రియ కమలాన్ని 
తీసుకెల్లింది దాక్కుంటూ దాక్కుంటూ. 
రాముడిపుడు దాదాపు కేకలేస్తూ అంటున్నాడు - 
ఛీ - జీవితంలో ఎపుడూ పొందుతూ వస్తున్నా వ్యతిరేకత 
ఎపుడూ చెస్తూ వస్తున్నా సాధన 
ప్రియా జానకీ! నీకు ముక్తి కల్షించలేకపోయా. అయినా రామునిది మరో 
మనసుంది, నిరాశతో దిగులపడని మనసది. సీత స్మృతీ ప్రేరణతో కమలం లాంటి తన 
కన్నునొక దాన్ని అర్పించి తన సాధనను సఫలం చేయాలనుకుంటాడు. స్వయంగా 
ఆదిశ్య్తి ప్రత్యక్షమై రామున్ని వారిస్తూ అభయమిస్తూ అంటుంది - 
“జయమవుతుంది, జయమవుతుంది నీకు పురుషోత్తమా! అని పలికి పరాశక్తి 
లీనమయ్యింది రాముని దేహంలో. కవితా పరిణతి పరిస్టితులపై రాముని విజయాన్ని 
సంకేతిస్తుంది. 'సరోజ-స్క్రతి*లో ఏదో అవుతుంది అనే దానికి ఏమీ మిగలలేదు. రెండు 


దీర్భ కవితలు : వస్తువు, శిల్పం 57 


కవితల్గొని కావ్యానుభూతి, శిల్పాలలో వుండే భిన్నత్వాన్ని వాస్తవికతతో జోడించి కూడా 
చూడొచ్చు ఈ వాస్తవాన్ని అజేయ నిరాలాయే సంయోజితం చేయగలడు. వాటిలో తన 
చురుకైన కావ్య జీవితాన్ని భద్రంగా వుంచుకో గలడు. 


నిరాలా తన దృీర్ణకవిత “అడివిమష్హా' ని తన జీవనచరిత్ర అని పేర్కొంటాడు అతని 
చాలా కవితలు ఆత్మాశ్రయ ప్రధానమైనవి. కాని, వాటి వస్తువు, శిల్పాలలో వస్తుపరకత్వం 
స్పష్టం. ఇక్కడ ఒక కల్పనా ప్రధాన చిత్రం యధార్ద చిత్రాన్ని ఢకొంటుంది. ఈ ప్రక్రియలో 
వాంఛితార్దం పొందే “అడవిమల్హి? కవితలో 'సరోజస్మృతి”, “రామ్‌ కీ శకి పూజులో 


లాంటిదే 


సంధ్యా సమయం 

అంబరనీధిలో ప్రళయదృశ్యం 

పీతవర్ధ అగ్నిమయ అజేయ 

నిర్జూమ నిరభ్ర దిగంతం 

“సమస్త” విశ్వం భస్మీభూతం 

రేగుతూన్న ధూళితో అదృశ్వమాయె స్రాంతం 

నావి నెమ్మది అడుగులు 

ధర్మాసక్తుని, విరక్తుని పారదర్శనంనుంచి దృష్టి మరల్చి 
నదీ తటంపై నడుస్తున్నా - ఆలోచిస్తూ, ఆలోచిస్తూ 
జీవితం వ్యర్షమై పోయె, 

రణరంగంలో ఓడిపోయా. 


కవితలో కవి తన వాస్తవిక జీవితం, ప్రత్యేకించి సాహితీ జీవిత పోరాటానుభవాలు 


వెల్లడిస్తూ జ 


నేను కూడా 

రాకుమారుళ్ఞ్నాతే - ఎందుకు ఎల్లపుడూ పాపాలు మోస్తాను 
వీరు అన్నారు - అందరూ విద్యావంతులు - అనుచరులు 

నన్ను ప్రసన్నం చేసుకునేందుకు తలవంచి, చేతులు జోడించి 
ఇచ్చేది నేను స్వల్పం, ఉంచుకునేది అధికం, కాని పొగుడ్తున్నాయి 
పత్రికలన్నీ ఏకకంరతో - నా కీర్తి అమరమని 


“హిందీ ప్రసూనాల గురించి? అనే కవితలో నిరాలా తనస్టితిని గురించి ఈ 
విధంగా అనుభూతి చెందుతున్నాడు - 


58 నిరాలా 


-ఈర్ర్య లేదు నాకు కించిత్తు కూడా 
వసంతానికి నేను అ(గదూతనయినా 
బ్రాహ్మణ సమాజంలో అస్ప్రృశ్యునిలా 
పార్గ్యశక్తిగా మిగిలిపోయా నేనిలా. 


ఈ పోరాటకాలం లోని అనుభవ క్షణాల్లో రాసిన “అడివి మళ్ల” అనే కవిత నిరాలా 
కావ్య జీవితంలో ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో చెప్పనవసరం లేదు. కవి ఆ కవితా 
సందేశాన్ని అర్ధం చేసుకున్నపుడు తనలో సంచిత అనుభవంలాగా, ప్రిరణ లాగా దాన్ని 
చూడదలచుకున్నాడు - 


నేనన్నాను - ఇదే సత్యం, సుందరం 
నీవు నాట్యం చేసే దానిని వుంతం పై 
రాళ్లవర్రం కురుస్తున్నపుడు కూడా 
కవితా ! 

- నా హృదయంలో అధివసించు 
సౌందర్యాంతర్గత పవిత్ర సతీ శీలమా! 
నాలో అధివసించు 


“తులసీదాసు” అనే కవిత ప్రబంధ్లైలిలో రాసిన కవిత. ఇందులో తన అనుభూతిని 
తీవంగానూ, ఉదాత్తంగానూ అభివ్యక్తం చేశాడు నిరాలా. తులసీదాసు వ్యక్తిత్వం పట్టు 
నిరాలా ఆక్తర్షణ అనేక స్తాయిల్లో వ్యక్తమయింది. నిరాలా రామకధను అనేక రచనల్లో 
ఉపయోగించుకున్నాడు. ఈ ఆకర్షణ తులసీదాసు కావ్య వస్తువు పట్ట నిరాలా కున్న స్ప 
జనాత్మక సంబంధ పరిణామం. నిరాలా తులసీదాసుపై వేరు వేరు వ్యాఖ్యలు చేశాడు. 
తులసీదాసు సమకాలీన ప్రగాఢ చైతన్యంతో తన కృతుల్లో సాధించిన కవితా పిలువలు 
నిరాలాకు తెలుసు. తులసీదాసు తన కవిత్వోపకరణాలతో అంటే, భాష ఛందస్సులతో 
కొత్త సంబంధం నెరపుకుంటాడు. నిరాలా దాన్ని హేతుబద్దంగా పరిశీలిస్తాడు. తన కవితా 
కంఠస్వరం నిర్జారించుకుంటాడు. కష్టమైన ఛందస్సులో ఈ ప్రబంధ రచన సాగింది. 
ఈ ఛందస్సుకు వర్ధన, భావచిత్రాలు, భావచిత్రాలు-నాట్యుగతిని సంతరించుకునే 
సామర్ధ్యం ఉంది. 


రత్నావళి కోసం తులసీదాసు అనురక్తి, రత్నావళి పుట్టింట్లో పెట్టిన చీవాట్టు, 
తులసీదాసు హృదయ పరివర్తనం, అనురాగం భక్తిగా మారడం-అన్నీ కలిసి తులసీదాసు 
సామాన్య అనుభవాలను కావ్యానుభూతి స్తాయిలో ఉదాత్తికరణ గావిస్తాయి. ఈ కధ 


ద్వీర్ణ కవితలు - వస్తువు, శిల్చం 59 


తులసీదాసు జీవితగాధలో పూర్తిగా తెలిసిన వాస్తవం. కల్పన, వాస్తవికత, జ్ఞానాత్మక సంవేదన 
- ఈ అన్నిటితో ఒక రకమైన ఘర్లణ - సృజనాత్మక సంయోజన, లేక వ్యవస్థ రూపంలో 
తీసుకునే విధంగా దీనికి ఒక కావ్యాత్మక పరిదృశ్యం ఇస్తాడు నిరాలా కథా విస్తరణ ఇక్కడ 
మనోవైజ్ఞానికం, అరాజకం కాదు. కాలం వత్తిడి వల్ల రత్నావళి వెట్టిన చీవాట్లు అవమానంతో 
తులసీదాసు పొందిన ఉత్తేజకరమైన గొప్పు పెట్టుబడి - 


ఒక నవ్య ఉదాత్త కావ్యభూమి యొక్క సచేతనమైన గుర్తింపు - పెనుచీకటిని 
చీల్చుకుని వచ్చిన సత్య సృజనాత్మక ఆవిష్కరణ ఇది - 

అధిగమించాలి అంధకారాన్ని 

చూడాలి సత్య సూర్యద్వారాన్ని - 

ప్రవహించాలి ప్రచండ జీవన సాగరతరంగాలతో 


ఈ సంకల్పంతో యాత్ర ఆరంభం ఆయింది ఇపుడు రత్నావళి నూతన రూపం 
“నవవిముక్సి దిశగా పోవడానికి ప్రీరణ ఇచ్చింది. 


మేల్కొంది మేల్కొంది ప్రబల సంస్కారం, 
తక్షణం దహనమయ్యాడు కామదేవుడు 

ఆమె కాదు దుర్గ, అనల ప్రతిమ 

చూశాడు నీల వసన శారదను 

ప్రత్యక్షమైంది స్నష్టి-రశన 

వరదాత్రి, జీవనసమీర విశ్చసన 

దృక్కుల్ళో సరస్వతిని నింపుకొని 

కవి లేచి వెళ్తాడు ఊర్ద్వ దిశగా 
కేవలం ఆకసం కేసి చూసూ - 

ఆకసం కేసి చూసూ 


తులసీదాసే కాదు, నిరాలా కూడా తన సమస్త చైతన్యాన్నీ ప్రోది చేసుకొని ఈ ఊర్ల 
అనుభవలోకాన్ని ఎదుర్కొనేందుకు బయలుదేరాడు. ఉదాత్తత కోసం చేసిన ఈ 
ఆవిష్కరణ కావ్య నాయకునిదీ, కనీదీ కూడాను. తులసీదాసు వ్యామోహం నుంచి విముక్తి 
పొందలేక పోయాడు, నిరాలా కూడా విముక్తి పొందలేక పోతున్నాడు. 


దేశ కాల బాణాలతో దెబ్బతిని 
అశేష కాంతిమంతుడు కవి మేలొన్నాడు 


60 నిరాలా 


ఇతని వాణిలో తన స్వరం నింపి 
ప్రతిధ్వనించింది సరస్వతి 


తులసీదాసు ఒక నూతన భాష కోసం అన్వేషించాడు నిరాలా కూడా ఇలాగే ఒక 

సరికొత్త భాష కొసం అన్వేషించాడు. “ఆ భాషలో సుందర భవిష్యత్తు నిక్షిప్తమై వుంది? - 
అభివ్యక్తి కోసం కవి బయట ఎక్కడా చూడాల్సిన పన్లేదు - తులసీదాసు మార్గంలో 
పయనించిన నిరాలా తన విముక్తి - ఛందస్సులో లేదు, తనలోనే నిహితమై వుందని 
తెలుసుకున్నాడు. 

ఏ మొగ్గలో కవి బంధింపబడినాడో 

అది వికసించింది ఇపుడు 

కవితా రూపంలో, నిరాశ్ష్రయ వాసనా ఛందస్సుగా. 


పుట్టగొడుగు” అనే కవితలో (ప్రచురణ 1942) శిల్పం తులసీదాసు కావ్యశిల్పానికి 
విలోమం. 'తులసీదాసు'లో ఛందోవ్యవస్ట హుందాగా వుంది. తత్సమ ప్రధాన పదావళి బహు 
జా[గత్తగా రూపొందించిన శిల్ప రచనకు నిదర్శనం. “తులసీదాసు కావ్యంలోకి ఆ ఉదాత్త 
కావ్య సంయోజనకు విరుద్దంగా పుట్టగొడుగు’ లో ఆరాజక వ్యక్తీకరణ చోటు చేసుకుంది. 
ఇందులో ఉర్దూ పదాలు, దేశీ పదాల కలయిక తీవ్రమైన వ్యంగ్యాన్ని వ్యక్తం చేయడానికి 
దోహదపడింది. ఇందులో కథాకథన్లూలి వుంది - 


కవిత ఒక్కసారిగా = 


“అనగనగా ఒక నవాబు, పర్దియా నుంచి తెప్పించాడు గూలాబీలు”. పూలపేరు 
అసంఖ్యాకంగా పేర్కొన్నాడు - “మళథ్రై (రజనీగంధ), రేరాణి, జాజి, నర్గీస్‌ - పుట్టగొడుగు 
ముందు ఎంత పెద్ద పూదోట అయినా దిగదుడుపే అని వ్యంగ్యం ధ్వనింప చేసేందుకు. 
రామ్‌విలాస్‌ శర్మ చెప్పినట్టు పుట్టగొడగు' లో ప్రదర్శించే దేశీయ పదాల తీవ్రత గులాబీ 
యొక్క పెట్టు బడిదారీ విధాన సంస్కృతి పరోపజీవి కావడం పై విరుచుకు పడుతుంది. 
ఈ ధోరణి అధోజగత్సహోదరులది. ఎందుకంటే అది వెంటనే తన ప్రకటనను సగర్వంగా, 
నేర్చరితనంతో నిండిన కంఠస్వరంతో అంటుంది ఇలా - “నన్ను చూడు, నే పెరిగా 


జానెడు పెరిగా ఎత్తుగా ఎదిగా 
స్వయంభువును నేను 
గింజ లేదు, లేదు గింజ నాకు 


ద్నీర్ణ కవితలు . వస్తువు, శిల్పం 61 
అంట్లు వేయ వీలుండదు నాకు 
వా జీవితం - స్వయం స్రజ్వలితం 
నీవు నకిలీ, నేను అసలు 
నీవు మేకపోతు, నేను వామాచార పరాయుణున్ని 
నీకు రంగు వుంది, నాదంతా శుభ్రమైన తెలుపు 
ననుంనిల. నివు :నిటెటుడగ్‌ 
పని నాతోనే అవుతుంది 
సింహము కూడా గాడిది అవుతుంది నా ముందర 


పుట్టుగొడగు తనను తాను సరసత్వంలో ఫ్రాఇడ్‌ అని, కేపిటల్స్‌లో లెనిన్‌గ్రాడ్‌ అనీ 
అభివర్థించుకుంటింది - “నిజం తెలుసుకో, ప్రియునిలా - రచయితల్లో అద్నష్టనంతులైన 
మూర్కుల్లా”. ఈ గర్వపర్వం చాలా పెద్దదే. ఇందులో అందరూ సమస్యా గ్రస్తులే - వాల్మీకి, 
వ్యాసుడు, భాసుడు, కాళిదాసు, రవీంద్రనాథ్‌, టీ.ఎస్‌.ఎలియట్‌, రామేశ్వర్‌, మీనాక్షి 
భువనేశ్వర్‌. 


అందరి జనకుణ్ని నేను 


స్వర్జాభరణంలా. 


రెండవభాగంలో ఒక కొత్త విషయం వచ్చి కలుస్తుంది. పుట్టగొడగు' వినియోగ 
సంస్కృతిని సంతరించుకుంటుంది - దాని రుచికి దాసోహమంటారు - మరి నవాబు తప్పక 
ఈ ఆదేశం ఇవ్వాల్ళ్ఫి వస్తుంది - 'పెద్దతోటల్టో పుట్టుగొడగు అవశ్యం వుండాలి”. 


పుట్టుగొడగు మసాలా కూర తినిపించి గొళినవాబుకూ, 
నవాబ్‌ కూతురు బహార్‌కూ దాని విలువ తెలినేట్టు చేసింది. 


పుట్టగొడగు యొక్క ఈ అరాజక రూపబంధం వ్యంగ్యాత్మక కథనానికి 
అనుగుణంగా వుంది. చిత్రమైన అవ్యవప్టిత తత్వాలతో సంయోజితమైన ఈ ద్వీర్థకవితకు 
కూడా ఒక క్రమశిక్షణ వుంది. “తులసీదాసు? రచన వెనక ఎంత (శ్రమ వుందో 'పుట్టగొడగు' 
వెనక కూడా అంతే శ్రమ వుంది. 'పుట్టుగొడగు”* కవిత శిల్బసౌందర్యం లేని రచన అని 
భావించకూడదు. ఈ కవితకు ఎన్నో పారాంతరాలున్నాయి. విటిని బట్టి ఈ కవిత భాషా 
స్వరూపం పలు మార్పులకు గురయిందని వూహించవచ్చు. ఇక్కడ పెర్కొనాల్సిన 
అంశమేమంటే పుట్టగొడగు' ప్రచురించిన ఒక సంవత్సరం తర్వాత అచ్చయిన 'తార్‌సప్తక్‌' 


62 నిరాలా 


(సం. అజ్రేయ్‌) లో సంకలించిన కవితల్ని చూసి నిరాలా, హిందీ కవిత్వంలో కొత్త పోకడ 
వచ్చిందని భావించాడు - (రామ్‌విలాస్‌ శర్మ గారికి రాసిన లేఖ - 14 జూన్‌ 1944). 


నిరాలా ద్నీర్టకవితల ప్రాముఖ్యం వస్తువు దృష్టితో చూసినా వుంది. శిల్పం లేక టెక్నిక్‌ 
దృష్టితో చూసినా కూడా వుంది. ఈ కవితలు, ముందే చెప్పినట్టు ఛాయావాదాన్ని 
అధిగమిస్తాయి. ఛాయావాదం లేక కాల్పనికవాదం, వాస్తవికతావాదాల మధ్య వుండే ఘర్ధణలో 
నూతన కావ్యరూపాన్ని సంతరించుకుంటున్నాయి ఇవి. వీటిలో ఆకట్టుకునే జీవితపోరాట 
పార్మాషలున్నాయి. బాహ్య ప్రపంచంలో సంభవించే సరిస్టితుల సూత్మ ప్రతిఫలనం కూడా 
కలిసి వుంది. అందువళ్లే ఈ కవితలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. 


6. కవితా వాస్తఐకత వ వాస్తఐకత యుక్క 
న్వంగ్వాత్నక పరిణతి 


ఒక పక్క నిరాలా వాస్తవ చిత్రణకు అవసరమైన ప్రాధాన్యం ఇస్తాడు, మరో పక్క 

యుధార్ల అనుభూతిని వ్యంగ్యాత్మక పరిణతి వరకు తీసుకెళ్తాడు. యధార్హ చిత్రణ పట్ల 
నిరాలా జా(గ్రత్త పడటం ఆతని ప్రారంభ రచనల్లో చూడవచ్చు - కురూప వాస్తవికత లేక 
వ్యంగ్యం వైపు ఆయన మొగ్గు 'పుట్టుగౌడగు”, “మళ్ల, 'కొంజిగళ్లు' రాసే కాలంలో ప్రత్యేకించి 
కన్పిస్తుంది. “రాళ్లు కొట్టే ఆమె, “మోడు'లాంటీ రచనలు వాస్తవ చిత్రణ దృష్టితో చూస్తే 
ఉదాహరింపతగినవి. వీటిలో చిత్రణ యధా తధంగాను వస్తుపరకంగానూ, సూటిగానూ 
వుంది. చూసిన ఘటనల పట్లు అనుభవాల పట్ట ఒక తటస్ట ప్రతిక్రియ వ్యక్తం చేస్తూ కూడా 
నిరాలా తన సంవేదనాత్మకమైన పట్టింపును పోగొట్టుకోలేదు. 'రాళ్టు కొట్టే ఆమె కవిత 
వాస్తవికతావాద కవిత. కళకు గీటురాళ్లు అనబడే ఆతని కవితల్లో అత్యంత ప్రముఖమైన కవిత 
ఇది. ఈ కవితలో స్పష్టత, అర్ధ గాంభీర్యం గురించి నిరాల ఎంత జాగ్రత్త తీసుకున్నారో 
ఆయన 1937లో జానకీవబ్రభశాస్త్రి గారికి రాసిన ఒక లేఖ ద్వారా బోధపడుతుంది. 

నీడ నిచ్చే 

చెట్టు కాదది దాని కిందే కూచుని 

నల్లని ఆ యువతి 

నతనయన, మనసునిల్సి పనిచేస్తోంది 


64 నిరాలా 


పెద్ద సమ్మెట చేతిలో, కొడుతోంది, కొడుతోంది 
ఎదురుగా చెట్ల వరసలు, మేడలు, ప్రాకారాలు. 
- రాళ్లు కొట్టే ఆమె”. 
నిరాలా దృష్టిలో వాస్తవికతావాద చిత్రణ సరళమైన కళేమో కాదు శాస్త్రిగారికి రాసిన 

లేఖలో నిరాలా అంటాడు - “ఇచట వర్ధన సీదాసాదాగా వున్నప్పటికీ గొడ్డలి వేటు రాయిపై 
పడుతున్నప్పటికీ, కాస్త ఆలోచిస్తే, అది మేడపై పడుతోంది. రచయిత వర్థించిన తీరువల్డా, 
దాని నిర్దేశం మల్లా “నేను రాళ్లు కొడుతున్నా” - కవిత చివరిలో నిరాలా ఇలా 
వ్యాఖ్యానిస్తాడు - నేను రాతి గుండెను కొడుతున్నాను ” కవితా వాస్తవాన్ని సంఘటిత పరిచే 
కళ తక్కువ ప్రాముఖ్యం కలది కాదు 


ముందున్న మామూలు రాయిపై పడే అదే గొడ్డలి వేటు, రెండొసారి మేడపై, 
తర్వాత రాళ్లు కొట్టే ఆమె గుండెపై పడుతుంది. ఇక్కడ “రాళ్లు కొడుతున్న ఆమె”, 
“మాడు” లాంటి కవితల వరకు వచ్చి నిరాలా రవీంద్రనాధ్‌ లాంటి కవుల పరిమితులు 
అర్ధం చేసుకో సాగాడు - తన సమకాలీన ఆధునిక దృష్టికి టాగూరు బహుదూరం అని 
ఖావించాడు నిరాలా 


“మాడు” సరళమైన కవిత ఈ సరళత్వం వాస్తవ ప్రకృతి అనుభవాన్ని తీక్ష్యమైనదే 
కాని ప్రశాంత ప్రభావాన్న నెరపుతుంది. 
ఎండిన మోడు ఇది నేడు ! 
కళావిహీనం 
అలంకరణ అంతా ఆయింది మాయం ! 
ఇపుడిది వసంతం వస్తే అధైర్యపడదు 
పల్హవితమై ధనస్సులా వంగదు 
మన్మథుని పూబాణాలు పడటం లేదు 
బాటసారులు రారు నీడలేదు కనుక 
ప్ర్రమజంటల కన్నీరు కార దిక్కడ 
కేవలం ఒక వృద్ద విహంగం ఏదో తలచుకుంటూ 
కూచుంటున్నది దీనిపై | 


ఈ కంరస్వరం నిరాలా 1940 దరిదాపుల్లో గత వైభవ సంస్మరణతో రాసిన ' 
కవితల్లో కూడ కన్ఫిస్తుంది. 


కవితా వాస్తవికత . వాస్తవికత యొక్క వ్యంగ్యాత్మక పరిణతి 
“స్నేహపు నెలయేరు ప్రవహించిపోయింది 
ఇసుకలాంటి తనువు మిగిలిపోయింది 


మామిడ కొమ్మ - ఎండిన మామిడి కొమ్మ అంటొంది - ”! 
ఇపుడిక్కడికి నెమళ్లూ కోయిలలూ ఏవీ రావు మరి 


ఈ కవితల్లో కూడా నిరాలా వ్యక్తిగత, సామాజిక అనుభవాల ద్వైతాన్ని దాదాపు 
రూపుమావుతాడు. అందువల్ల ఈ శూన్యత నిరాలా నిజజీవితం నుంచే రూపు దిద్దుకుంది, 
అని అనుకుంటే జాతి జీవితపు ఓటమి వాస్తవానుభూతిని (నిరాలా కవిత్వంపై దీని అనివార్య 
ముద్ర వుంది) సరిగా అర్దం చేసుకోలేం. 


వ్యంగ్యం ప్రధానమైన చోట సంవేదనాత్మకత పక్కదారి పట్టే ప్రమాదిం వుంది 
మరో ప్రమాదం ఏమంటే, వ్యంగ్యార్దం, వ్యంగ్య విలువ, అరాజక వాస్తవికతావాదానికి 
వూతమిన్యనాగాయి నిరాలా నిబద్దత ఈ ప్రమాదకర అరాజకత్వాన్ని నియంత్రిస్తుంది 
అందువబ్ల విరూప వ్యంగ్య ప్రయోజనం నిరాలాకు స్పష్టం. నిరాలాను మరొక విషయానికి 
అభినందించవచ్చు. అదేమిటంటే ఆధునిక హిందీ కవితలో మొదటిసారిగా నిరాలా 
వ్యంగ్యాన్ని కరుణతో మేళవించి వాస్తవికతావాద కవితారూపానికి నూతన స్వరూపం ప్రదానం 
చేశాడు నిరాలాను ప్రప్రధమ ప్రయోగశీలి అనడంలో జౌొచిత్యముంది. ఛాయావాద 
కవిత్వపు ప్రధాన లక్షణం సౌందర్యాత్మక గేయశీలత అయిన దశలో కూడా నిరాలాకు 
వాస్తవికతావాద అవగాహన, దాని ప్రయోజనమూ తెలుసు కావ్యగీత నవ్యత్వ ప్రథమ 
ఆవిష్కర్త నిరాలా - ఆధునిక ఖడీబోలీ కవితా చట్రానికి సంబంధించినంత వరకు. ఈ 
నవ్యత వెనుక వాస్తవికతావాద నేపధ్యం స్పష్టం. 


ఛాయావాద కవితను ప్రేమ, సౌందర్య అనుభూతికి సంబంధించిన సుకుమారమైన 

అభివ్యక్తి అని చెప్పుకోవచ్చు. సూక్ష్మ కల్పన సౌందర్యాన్ని బహుశ అశారీరికం చెస్తుంది ప్రమ 
యొక్క. ఉదాత్తత నైతిక ఉన్నతికి సంకేతం కావ్యాభిరుచికి చెందిన ఈ ప్రత్యేకత వాస్తవికతా 
అభివర్గపు విశాల అనుభవ ప్రపంచాన్ని బహిష్కరించినట్టు అన్ఫిస్తుంది నిరాలా కవిత్వం 
వాస్తవికతావాదానికి వికృతి అని రామ్‌విలాస్‌ శర్మ అంటారు. కాని, నా కన్చించేదేమంటే, అది 
ప్రెమ, సౌందర్యాల వర్గ అభిరుచి ఆధారింగా రూపొందిన భావకవితా కల్పనకు 
(రోమాంటిక్‌) విరుద్దంగా విజృభించిన ప్రతిక్రియ అని 

బాపన పిట్టోన్ని నేను 

అందరినీ ప్రేమిస్తాను 

నిళ్ళు తెచ్చె ఆమె 


66 నిరాలా 


తెలవారు జామునే వస్తుంది 
ఆమె అంటే మరి 
పడి చస్తా నేను. 


ఇక్కడ 'బాపన పిల్లోడు” అని నిరాలా ద్విజవ్ధ దర్ధంపై దెబ్బ తీస్తాడు. ప్రేమ్‌చంద్‌ 
కధానికలు, నవలలూ ప్రతిపాదించేనగ్న వాస్తవికతా దృశ్యాల్నే నిరాలా కవితలు మన ముందు 
ప్రత్యక్షీకరింపజేస్తాయి. “గరమ్‌ పకోడి' అనే కవితలో నిరాలా మరి ఈ రకం వ్యంగ్యాత్మక 
వాస్తవికతనే మన ముందుకు తెస్తారు - 


వేడి పకోడీ.- ఓ వేడి పకోడీ - 

మొదట నువ్వు నన్నాకర్థించావు : 

నా హృదయం దొంగిలించి గుడ్డలా దాన్ని పిండావు 

ఓ పకోడీ, నేను నీ కోసం త్యజించా 

బాపనోడు వండిన 

నెయ్యితో తయారైన పూరీలెన్నో - 

'బాపనోడు వండిన” - అనే పదజాలంపై అధికమైన వూనిక ఇవ్వడం వల్ల ద్విజ 
సంస్కృతి పై జాగ్రత్తతో కూడిన ఒకతీవ్రమైన ప్రతిక్రియను వెల్లడించాడు నిరాలా 
పుట్టగొడుగు అనే సుదీర్ణ కవిత ఈ వర్ణప్రధాన సామాజిక చట్రానికి వ్యతిరేకంగా 

వచ్చిన కవి స్పందన దీని అంతర్నిర్మాణాన్ని అరాజక గందరగోళం అని గమనించవచ్చు ఈ 
కవిత రూపవిధానంలో వస్తువు, శిల్పానికి సంబంధించిన ఛాయావాద అనుభూతి, భాషలను 
నిర్దారించే అభిజాత్యం నుంచి విముక్తిని చూడవచ్చు. ఈ కవితలో వర్థించిన గులాబీ, 
పుట్టగొడుగుల మధ్య గల వైరుధ్యం సచేతన వర్గతత్వం పై ఆధారపడి వుంది. సుసంగతమైన 
మార్క్‌వాదం కాకపోయినా, ఈ ప్రతీకాత్మక సంబంధపు పరికల్పనలో 
భూస్వామ్యవిధానం పీడితవర్గాల మధ్య చెలరేగే ఘర్థణ “దాచేస్తే దాగని సత్యం. 
సంస్కారపరంగా వసంతం వర్గ అభిరువీ, నవాబు అభిరుచిల్లో వచ్చిన ఆకస్మిక మూర్చ్పును 
మనం అంగీకరించలేకపోవచ్చు అనేది వేరే విషయం. సౌందర్యాభిరుచిలో వచ్చిన మార్చు 
గురించే కాదు, వినియోగ వస్తు - అభిరుచి ని గురించి కూడా మనం తెలుసుకుంటే, 
ముందు పేర్కొన్న ఘర్థణను సరిగా అవగాహన చేసుకోగలుగుతాము. భూ స్వామ్యవిధానం 
(Feudalsm), వినియోగ సంస్కృతుల మధ్య వుండే సంబంధాన్ని నిరాలా 
చూడగలుగుతాడు. ఇది తక్కువ (ప్రాముఖ్యం గల విషయం కాదు పుట్టగొడుగు తర్కం 
ఉద్దేశం సౌందర్యం, విలువ - ఈ రెండు దృక్కోణాల నుండి తనతో గుర్తింపు 


కవితా వాస్తవికత వాస్తుకత యొక్క వ్యంగ్యాత్మక పరిణతి 67 
సాధించుకోవాలనే ఆకాంక్ష - 


మరి నేను నా నుంచే జన్మించా 

విత్తనాలు లేవు నాకు 

అంటు కూడా కట్టలేదు నాకు 

జాగృతియే నా జీవితం 

నేనే సాధించావని 

సింహము కూడా నా ముందు గార్దభమే మరి 

నన్ను చూసి చేశారు చీనా దేశంలో గొడుగు 

భరత దేశపు గొడుగు అది చూడు 

అంతటా ఇపుడది పారాచూట్‌ రూపం ధరించింది. 


బహారీతో గోలీ పుట్టగొడగు మసాలా కూర రుచిని పొగుడుతూ అంటుంది - 
'నిజం తెలుసుకో నూనెతో వేయించిన ఈ కబాబు, మనుషుల్లో రాజులా.” ఇలా 
అంటున్నపుడు నవాబు అభిజాత్యం ఆతన్ని భయపెట్టదు. కాని బహాదీ ప్రభావిత 
మౌతుంది పుట్టగొడుగు రూపుతో కాదు, దీని ప్రయోజనంతో ఒక కొత్త సన్నివేశంలా 
ఆకస్మాత్తుగా పుట్టుగొడుగు వినియోగవిలువ పెరిగింది 


చివరికి నవాబు కూడా ఇదె వినియోగ పిలువకు బెదిరి పుల్టుగొడుగు పండించాలనే 
ప్రతిపాదన చేస్తాడు అపుడు తోటమాలి ఇచ్చిన జవాబు ఒక వ్యంగ్య బాణం 
భూస్వామ్యవాదానికి వేళ్ళు లేవనీ, అది ఒక పరోపజీవి వర్లమనీ, వినియోగవాద సంస్కృతితో 
వెనవేసుకొని స్వకేంద్రితమైందనే వాస్తవికతను వ్యక్తికరించడం లక్ష్యం 
“కోపమొచ్చింది, పణకసాగాడు నవాబు 
అన్నాడు - “గులాబ్‌ నువ్విక వాపసు వెళ్ళు 
వచ్చిన చోటికి, మా అందరి ఇష్టం ఇపుడు పుట్టగొడుగు” 
తోటమాలి అన్నాడు - అపరాధం మన్నించండి ఇపుడు 
పుట్టగొడుగు పండించినా పండదు మరి? 
వ్యంగ్యార్షం ఒకేసారి పలు స్టాయిల్టొ స్పష్టంగా వుండటం ఈ కవిత ప్రత్యేకత. ఈ 
వ్యంగ్యం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆఖరికి పుట్టగొడుగు కూడా (కవితాచట్రుం 
పూర్తిగా పుట్టగొడుగు కొసమే అయినా) 


68 


నిరాలా 


బోరిస్తే, నేనవుతాను కవ్వాన్ని 

నన్ను వంచి ముందుకు తీసుకొస్తే 

నా నేర్చు చూడు 

రాముని ధనుస్సును నేను 

బలరాముని భుజస్కంధంపై వున్న నాగలిని నేను 
కర్రకు కట్టిన కొంగును నేనే 

ప్రపంచమంతా ధాన్యం కొలత నిర్జారించేది నేనే. 


ఈ వ్యంగ్యం చాలా దూరం పోతుంది దీని పరిధిలో లెనిన్‌ గ్రాడ్‌ కూడా వస్తుంది, 


రచయిత కూడా వస్తాడు. 


నిరాలా కవిత “రాణీ జార్‌ కొన్‌” లో కురూప వాస్తవికత యొక్క వ్యంగ్యాత్మక 


విషాదాంతం ఆధునిక పారకుని పై సరికొత్త ప్రభావం కలగజేస్తుంది. తర్వాతి కవుల్లో 
నాగార్జున్‌ ఇలాంటి ప్రకటునాత్మక కవితా సృజన సందర్భంగా తప్పక గుర్తొస్తారు. 


స్రీ జాతి రత్నం ఆమె 
వివాహమెలా అవుతుంది 

మరి, ఒంటికంటిది ఆమె 

విని ఆమె హృదయం కంపించింది 
సర్వాంగాలూ కంపించాయి 

కుడి కన్ను నుంచి కారాయి కన్నీళ్లు 
మాతృమూర్తి దుఃఖంతో 

కాని, ఎడమ కన్ను 
వుండిపోయింది 


వున్నదివున్నట్లే. 


మన సమాజంలో స్త్రీలు ఇప్పటికీ పీడితుల కిందనే లెక్క. పురుషాధిక్య సమాజంలో 


అందవిహీనుడైన పురుపనికి వివాహసమస్య వుండదు కాని కురూపియైన స్త్రీకి, ఇది సమస్య. 
ఇది మన సమాజ భయంకర వాస్తవం - 'శ్రజూతి? అని అలాంటివారినే మనకు గుర్తుచేస్తాడు 
నిరాలా. “కంపించాయి సర్వాంగాలూ”' అని అనడంలో అస్తిత్వపు పూర్తి వత్తిడి 
వ్యక్తమవుతుంది. పేదరికపు సహజచిత్రణ కూడా నిరాలా వాస్తవికతావాద పద్దతిలో 
అందంగా చెస్తాడు. 


కవితా వాస్తవికత : వాస్తవికత యొక్క వ్యంగ్యాత్మక పరిణతి 69 

మా యింటికి పడమటి దిక్కున 

వుంటోందొక యువతి పెద్ద పెద్ద కళ్లు ఆమెవి 

పెదింటి పిల్ల ఆమె 

సామ్ములతో అలంకరించినట్టు 

యౌవనం పాొటమరిస్తోంది 

వాద్యం పై గమకం పలుకుతున్నట్టు. 

ఇక్కడ వర్ధన సహజం - సౌందర్య ప్రసక్తి ఇక్కడా వుంది, కాని ఆ సంచలనం లేదు 

- రూపదిప్తి వుంది కాని ఉత్తేజన లేదు, కాని 'గొంగళిపురుగు” కవిత రాసే నిరాలా 
రవీంద్రనాధ్‌ ఠాకూర్‌ రాసిన 'బిజయని' కి పేరడీగా రాసినా, స్త్రీకి ఇవ్వాల్సిన సహానుభూతిని 
ఇన్వలేకపోయాడు నిరాలా. ఇది వ్యంగ్యానికి మాత్రమే పరిమితమైన కవిత. ఇందులో అశ్రీలత 
లేదు, వికృతి వుంది. 

మనసును సుఖపెట్టెందుకు ఇపుడు 

స్నాన మాడాలని ఆ అత్త ఆ తోటలోని చెరువులోకి 

పగలు, సాయంకాలం ఎండ పసిమిరంగుకు మారిన వేళ 

(గ్రామమంతా స్తోర్ధకాంతి, 

మట్టితో కూడిన పాలలో - వున్నాయి నీళ్లు 

సంతసం పట్టులేక ఆ అత్త స్నానం చేయ నిశ్చయించి 

నీటిలో దిగింది రవీంద్రుని “బిజయిని' లా - 

ఆడఏనుగు ఆమె హృదిలో స్రవేశించినట్టుంది 

కంపించసాగింది నీరు, భయంతో. 


ప్రకటన పరిణామం ఏమిటింటే, అత్తకు గొంగళిపురుగు అంటుకుంది. “ఏ 
అంగమూ మిగల లేదు? అంటూ పరిగెత్తి పోయింది ఆత్త. నిరాలా ఓ రకమైన ఆనందం 
అనుభివిస్తున్నట్టుంది ఈ దృశ్వం చూసి. బాధపడుతోంటే ఆనందాన్ని అనుభవించే ఈ 
మానసికత వెనుక గల మనోవైజ్ఞానిక గ్రంథిని వేరేచోట కూడా చూడగలం 'స్పటికశిలలో 
కవితా వాస్తవికత వుంది. ఇందులో స్త్రీ శరీరం పట్టు ఆకర్షణ ఒక సమస్యగా, ఒక సంకటంగా 
మన ముందుకొస్తుంది. ఈ ఉదాత్తీకరణ కోసం ఆత్మగ్జానిని ఆసరాగా తీసుకోవాల్సి 
వస్తుంది. 


70 నిరాలా 


నుంచొని నేను అద్దంలోకి చూస్తున్నాను 

యువతిపై చూపు నిల్ఫింది. సద్యఃస్నాత ఆ యువతి 

తడిసిన చీరలో అందంగా అలరారుతూ 

బలిసిన స్తన ద్వయం మనసుకు క్షం కల్ళిస్తూ 

వృత్తాకార వక్షోజాలపై దృష్తి, నిలిచింది 

జయంతుని ముక్కులా ఏ కోరికా లేదు 

చూడాలని మరింతగా 

ఆ దివ్యస్తనాల్గో ఎంత కాఠిన్యం 

నా శరీరం వణికింది, జానకి గుర్తొచ్చింది 

నీవు రామునికి 

ఎలా దర్శనమిచ్చావమ్మా 

సౌందర్య తత్ప్వశాస్త్రపు ఈ Anti ClImax (భ్రాంతి, భ్రాంతిభంగము-వీటి 

ఘర్రణను మన ముందుకు తెస్తుంది. దీని వ్యాఖ్య ఆసక్తి కరంగా వుండగలదు. 


'అణిమి, “బేలా”, 'నయేపత్తే'లో వాస్తవచిత్రణ వుంది. అది కేవలం దృశ్య -తథ్య 
చర్చ అని భావించాల్సి వుంటుంది. దీనితోపోటు వీటిలో ఒక పూర్తి సామాజిక సన్నివేశాన్ని 
వ్యక్తీకరించే విధంగా సాగే వాస్తవ చిత్రణ యొక్క రాజకీయ ప్రయోజనం కూడా చూడొచ్చు. 
రెండో రకం ఉదాహరణల్టో భారతీయ సమాజమూ, రాజనీతి సయ్షిఫ్టు అంతరైరుధ్యాల 
ఎరుక నిరాలాకుండేదని భావించవచ్చు. శుష్క_ం అన్ఫించే వాస్తవచిత్రణ, వ్యంగ్యం స్తాయిలో 
భాష కూడ సామాజిక వాస్తవికతను తెలిపే ఒక సంకేతం. 


కొమ్మల్నుంచి ఆగి ఆగి రాస్తాపై 
పడుతున్నాయి కిరణాలు. 

రైతు కుడివైపు పొలంలో 

భుజంభుజం కలిపి పోతున్నాడు ముందుకు 
ఎడమవైపు కూర్చున్నాయి పక్షులు కొన్ని 
దిరిసెన వేళ్లు మెలిపడి వున్నాయి. 


దీనికి భిన్నంగా “కీచురాయి నిలబడి అన్నది నిర్భయంగా? అనే కవితలో వర్గ 
పోరాట చైతన్యం రాజకీయ అర్ద్జాన్ని సంతరించుకుంది దోపిడీ వ్యవస్టకు వ్యతిరేకంగా 
కీచురాయి చేసిన సాహసం ఒక సంకేతం - సమాజ వ్యవస్ట కిటుకును అర్దం చేసుకునేందుకు, 
చెప్పేందుకు కావల్సిన సాహసం - ఇక వర్గ్షపోరాలు ప్రక్రియను ఆపలేరు అనేందుకు సంకేతం. 


కవితా వాస్తవికత వాస్తవికత యొక్క వ్యంగ్యాత్మక పరిణతి 71 


కిసాన్‌ సభ సోదరునికి 

మేం చేశాం సాయం 

మాపై కాల్పులు జరిపించాడు జమీందారు 
పోలీసోట్టు వాళ్ల ఆజాను శిరసావహించారు 
అసలు కిటుకు అక్కడుంది మరి. 


నిరాలాకు తెలుసు మనవాళ్లు '“రహస్యజీవితం' గడిపే వాళ్లు మున్ముందు తీవ్రతరం 
అయ్యే పోరాటంలో వీరి పాత్ర ఎంతో వుంటుంది. కాని ప్రస్తుతానికి వీళ్లలో జాగృతి 
కన్పించదు - ఎందుకంటే - 


ఇంకా ప్రబలంగానే వుంది సోమరితనం దేశంలో 
పత్రికలు వ్యాపారుల ఆస్తిగానే వున్నాయి 
రాజకీయాలు మొరటుగానే సాగుతున్నాయి. 


ప్రేంచంద్‌ సమాజంలో జరిగే తీవ్ర వర్గపోరాటాన్ని ఏ విధంగా చూస్తూ వచ్చారో 

నిరాలా కూడా దీనిపై దృష్టి సారించాడు. “మళ్లి అనే కవితలోని గజళ్చు నిరాలా 
వాస్తవికతావాద అవగాహనకూ రాజకీయ చైతన్యానికీ నిదర్శనాలు - 

వాళ్ళు మాకు పరాయి వాళ్లయిపోతున్నారు 

చూసేందుకు కన్పించి పోతున్నారు 

తెలిసింది రహస్యం; గెల్బిన వాళ్లు 

మా రక్తం తాగి పోతున్నారు 

ఆర్దిక వ్యవష్టను ఆవహించిన సంక్షోభం రాజకీయ పరిస్టితే. 

బయటు పెడతాం రహస్యం - మాకా రైర్యముంది 

దేశానికి చెందిన సంపత్తి మీ మిల్టుల్ళో వుంది 


'కజలీ? అనే జానపద గేయ బాణీని కొంచెం మార్చి అధికధరల లాంటి ఆర్ధిక 
సమస్యల పై వ్యాఖ్యానిస్తాడు నిరాలా. భారతేందు ప్రజా సమస్యల్ని తన కవితా మాధ్యమం 
ద్వారా స్పష్టంగా ఎలా ప్రస్తావించాడో, అలాంటి స్పష్టత, తీవ్రత, నిరాలా కవిత లోని కింది 
పంక్తుల్లో ఇలా వ్యక్తమయింది. 

నల్హనల్హని మబ్బులావరించినాయి, వీర జవాహర్‌ రాలేదింకా 
ధరలు ఆకాశాన్నంటాయి, సంపాదన సర్వతో దీనికే సరిపోతుంది 
ఆకలి గొన్నవాళ్లు, అర్దనన్న దేహాల వాళ్లు సిగ్గుతో 

దిగులుగా వున్నారు వీర జవాహర్‌ రాలేదు మరి 


72 నిరాలా 


నిరాలాకు ప్రజలంటే ఏమిటో తెలుసు. వాళ్ల కష్టాల్ని, పోరాటాల్ని వాస్తవిక దృష్టితో 
చిత్రించాల్సిన బాధ్యత ఆయనపై వుంది ఆయన మాటల్లో - 'ష్రెల్ళో అధిక జనం 
కూలీలు లేక రైతులుగా వున్నారు? నిరాలాకు తెలుసు సామాజిక వర్గం వెత్తనం 
పరిసమాప్త్రమౌతుందని. అంటే “గొప్ప గొప్పవాళ్ళు ధనమూ, మిథ్యాభిమానమూ 
త్యజిస్తారని”, 


నిరాలా కవిత్వపు వాస్తవికతావాదం ఒక సంపూర్ణ యుగ సామాజిక పోరాటాన్ని 
చూపెడుతుంది. ఈ వాస్తవ చిత్రణలో నిరాలా మొగ్గు ఎటువైపో చూడకుండా వుండలేం 
సామ్యవాదం వస్తూనే ప్రజల సకల కష్టాలూ పోతాయనే (భ్రమ నిరాలాకు లేదు వాస్తవిక 
సామ్యవాదం దాని క్రమంలో అది వస్తుంది. చాల సారు అది కేవలం బుద్దిజీవుల రాజకీయం 
(పాలిటెక్స్‌-) గానే వుండి పోతుంది. “మాస్కో డయోలాగ్‌' 'లో గిడ్‌వాని గారు బౌద్దిక 
సామ్యవాది. కాని సమాజానికి మేలు చెయ్యాలి, అన్నగారికి బంగ్లా కట్టించారి - పాపం ఈ 
రెంటి మధ్య దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నిశ్చయించుకోలేక పోయాడు. 


ప్రాధాన్యం సంతరించుకున్న యుగంలో, సామాజిక పరివరనలో, తన పాత్ర 
నిర్వహిస్తూనే, నిరాలా ఒక గొప్ప సాహితీ పరివర్తన తన రచనల్టోనే సాధించగలిగాడు. నయే 
పత్తే' భూమికలో భాషకు సరికొత్త మెరుగులు దిద్దడం తన లక్ష్యం అని చెప్పడంలో నిరాలా 
నిజంగానే సామాజిక వాస్తవికతకు సరికొత్త రూపురేఖలు స్నష్టం చేసినట్టయింది. 
మయకోదిస్కీ తీవ్ర ప్రయోగశీలతను గురించి ఏ విధంగా చర్భిస్తోమో, వాస్తవికతా సవాలును 
స్వీకరిస్తూ నిరాలా కూడ అలాంటి అతి ప్రయోగశిలతను ప్రదర్శిస్తాడు. నిరాలా అనేక 
వాస్తవికతావాద రీతుల్ని ప్రయోగించి ఆధునిక కవితా పరిధిని విస్తృతం చేశాడు. 
'సంకోచించను, కడు విస్త్రృతమౌతాన్నేను' - విస్త్రృతినిచ్చే ఈ కవిత వాస్తవికతా పునాదులతో 
ముడిపడి నట్టిది. 


నిరాలా కవితా దృక్పథం 1940 దరిదాపుల్లో చాలా మారిందని అన్పిస్తుంది. దీని 
వెనుక మొత్తం ప్రపంచమంతటా సాగిన సామాజిక విప్రవ పరివర్తనా చైతన్యం వుంది. నిరాలా 
కొన్ని మౌలిక సామాజిక సమస్యల అవగాహన ఆధారంగా ఈ మహత్తర వాస్తవ చైతన్యాన్ని 
[్రహించగలిగాడు. పంత్‌ కావ్య ప్రపంచంలో ఇటువంటి పరివర్తన ఒక్కసారిగా ఆకస్మికంగా 
వస్తుంది, ఆ తర్వాత అది అలాగే అదృశ్యం అవుతుంది కూడా. నిరాలాలో అది చారిత్రిక 
పరిస్టితుల అవగాహనతో సాధ్యమైంది; ఏదో ఒక రూపంలో దృశ్వపటలంపై ముద్ర వేస్తూనే 
ఉంటుంది. ప్రేమ గీతాలు, ప్రార్దనా గీతాలు కూడా సామాజిక వాస్తవికతతో ఒక తీవ్ర 
ద్వంద్వాత్మక సంబంధం నెరపుకొని వుంటాయి. అందుకే నిరాలా కావ్య ప్రపంచంలో 
వాస్తవికతా అనుభవాలు, వాటిని చిత్రించే పార్గ్వాలూ - వైవిధ్యభరితంగానూ, సంక్ట్ర్రంగానూ 
వుంటాయి. 


7. పరిచిత రూపాన్ని అధిగమించిన కథానిక 


నిరాలా కథానికల అనుభవ ప్రపంచంలో, వాటి స్తాపత్యంలో సంచరించడం ఒక 
ఇంపైన, కొన్ని సందర్భాల్లో ఉత్తేజకరమైన అనుభవం, కథానిక ప్రక్రియతో నిరాలా 
సంబంధమే ప్రత్యేకం. ఉపోద్దాతంలో నిరాలా తన కధానికలు కవిత వాస్తవిక సంఘటనల 
నుంచి సంకలింప బడినాయని అంటూ, శాశ్వత సాహిత్యంలో భాగంగానే తన కధానికల్ని 
చూడాలని విలువకట్టాలని డిమాండ్‌ చేశాడు ఈ కధానికల్లో కొన్ని పచ్చి కాల్పనిక 
సంవేదనతో కూడుకున్నవి, కొన్ని సౌందర్యవాదం ప్రయోజనవాదం మధ్య సమతౌల్యం 
సాధించడానికి మార్గం అన్వేషిస్తాయి, కొన్ని చోట్ల వాస్తవికత, విశృంఖల కల్పన (ఫాంటసీ) 
ల మధ్య ఘర్షణ జనింపజేనే సరికొత్త రచనాత్మక అభిరుచిని కట్ళిస్తాయి. ఆధునికం అని 
పిలువబడే సమాజంలో మానవత్వం లోపించటం, అలా లుప్తమైన మానవత్వాన్ని తిరిగి 
గుర్తించడం బహుశా నిరాలా కథానికల్లో విషయం అన్సిస్తుంది. కొన్ని కధానికల్లో నిరాలా 
సాహితీ జీవితం, కవి వ్యక్తిత్వపు ఎన్నో సమస్యల సూత్రాలు చిక్కుబడి వుండటం చూస్తాం. 
వాస్తవిక అనుభవాల్ని వాటి సం్టుతతో చూడాలని భావిస్తాడు నిరాలా. కాని, కొన్ని 
కథానికల్గో సాదాసీదా ముగింపుతో వాటిలోని ఆక్తర్షణ శక్తి కాస్త కనుమరుగైంది. కాని, 
విఫలమన్సించినా కూడా కొన్ని కథానికలు ఆయన రచనా ప్రక్రియలోని అంతః సంఘరణని 
ప్రతిబింబిస్తాయి. అందుకే ఈ కధానికల్ని సమ(గ్రంగా చదవాల్సిన అవసరం వుంది. విసుగు 
పుట్టించే బరువైన సన్నివేశాల్ని అధిగమించి నిరాలా కథానిక ఎప్పుడు ఒక రూపాన్ని 
సంతరించుకుంటుందో ముందుగానే తెలుసుకోవడం కష్టం. 


74 నిరాలా 


హిందీ కధానికా వివేచనలో నిరాలా కధానికల చర్చ చాలా తక్కువగానే జరిగింది. 
ఎందుకంటే బహుశా, కధానిక సగటు రూపాన్ని టెన్షిక్‌నూ, స్వభావాన్ని నిర్మాణాన్నీ ఆయన 
కధలు అతి[క్రమిస్తాయి కధానిక కుండే సాధారణ నిర్వచనాన్ని లేక భావనను ధ్వంసం 
చేసాయి. కథానికలో ఏదైనా ఆనందసారాన్ని వెదెకేవాళ్లకు నిరాశే మిగులుతుంది. ఈ 
కథానికల ప్రభావసామర్ద్యం, ప్రభావ పరిమితి ప్రత్యేకమైనవి. ఆయన కధాసంకలనాలు - 
“లిలీ?, “సథీ, 'సుకుల్‌కీ బేటీ'లో దాదాపు రెండు డజన్ల కధానికలు ఉన్నాయి. “స్రేమ్‌పూక్ష్‌ 
తరంగ, 'క్యా దేఖా', పద్మా జార్‌ లీలీ, “జ్యోతిర్మయి', కమలి, “శ్యామ్‌”, 'స్టేమ్‌ కా 
పరిచయ్‌”, హిరణి', 'పరివర్తన్‌*, “అర్ట్‌', 'న్యాయ్‌', “స్వామి శారదానంద్‌ మహారాజ్‌ జార్‌ 
మై', దేవి, 'చతురీ చమార్‌, రాజా సాహబ్‌ కో రేంగా దిఖాయా'”, సఫలతా”, “భక్తి జార్‌ 
భగవాన్‌, 'సుకుల్‌కీ బేటీ”, “శ్రీమతి గజానంద్‌ శాస్త్రిణి', దేవర్‌ కా ఇంద్రజాల్‌, “జానకీ”, 
'దోదానే”, విద్యా, ఇవీ శీర్థికలు 

పైన పేర్కొన్న కథానికా శీరికలే విషయపరమైన భిన్నత్యాన్ని సూచిస్తాయి - 
తుచఛ్చము, కుద్రము లేక సాధారణ మన్సించే జీవిత స్టితులను కూడా మంచి కథానికలుగా 
మలుస్తాడు నిరాలా. తన సంస్కరణ - సన్నివేశాలకు కూడా కధానిక రూపం ఇస్తాడు. 
వీటిలో కొన్ని కధానికల్లో ప్రేమను అపహాస్యం చేసి చూపిస్తాడు. ప్రిమ సంబంధమైన 
భావుకతను అపహాసిస్తూ, జీవితంలో ఒక నూతన సంకల్పాన్ని సూచించ గలిగే ఏదో ఒక 
ఆచారాన్ని ప్రతిఘటించగలిగే లేక జీవితంలో ఏదో లోతైన అర్థాన్ని సంతరించి పెట్టగలిగే 
ప్రేమ సార్హకం కాదని నిరాలా భావిస్తాడు. కులం కట్టుడినీ, ఇతర దురాచారాలనూ 
ఉల్లంఘించేందుకు నిరాలా పాత్రలు ప్రయత్నిస్తాయి. చాలా కధానికల్లో, దాయాదుల 
స్వార్దాలూ, కుట్రలు - కూహకాల సన్నివేశాలూ వెల్లడి అవుతాయి. వీటి సంబంధం నిరాలా 
పోరాటశీల జీవితంతో వెనవేసుకొని వుంది. తన జీవిత వాస్తవికతను చిత్రిస్తూ నిరాలా తన 
వ్యక్తిత్వం నుంచి కొంచెం దూరంగా ఆ చిత్రీకరణ వుండేట్టు చూసుకుంటాడు. వ్యక్తిత్వ 
జోక్యమూ వ్యక్తిత్వం నుంచి దూరమూ రెండూ వున్నాయి ఈ కధానికల్లో. అన్ని కధానికల 
ప్రభావమూ ఒకలాగా లేకపోయినప్పటికీ నిరాలా వ్యక్తిత్వస్సర్భ మాత్రం సర్వత్రా కన్పిస్తుంది. 

నిరాలా రచించిన చాల కథానికల్లో స్త్రీల జీవిత చిత్రాలు వెల్తడౌతాయి. ఈ 
యువతుల రూపాన్ని, వ్యక్తిత్వాన్నీ చిత్రించేపుడు నిరాలా ఛాయావాద సౌందర్య సంస్కారాలే 
వారి వేదనను ఉదాత్తంగా వుండేట్లు చేస్తాయి. ఈ స్రీల సమస్యలు తరచు చమత్కార 
పూరిత పద్దతిలో పరిష్కరింపబడతాయి. 

పృథ్వీ జార్‌ లిలీ?, కధానికలో పద్మ రాజీంద్రకు చేరువవుతుంది. కాని, తండ్రీ ఈ 
కులాంతర వివాహాన్ని ఒప్పుకొడు. రాజేంద్ర విదేశం వెళ్లి బార్మిస్టరై తిరిగి వస్తాడు, దేశ సేవకు 


పరిచిత రూపాన్ని అధిగమించిన కథానిక 75 


అంకితమౌతాడు. పద్మ కూడా ఆడపిల్లలకు చదువు నేర్పుతుంది. తండ్రీ చనిపోవడంతో 
వారి పెండ్లికి అడ్డంకులు తొలగిపోతాయి “జ్యోతిర్మయి, లో ప్రేమికుడు విధవ అయిన 
యువతిని వెళ్లి చేసుకోలేకపోతాడు అచారాల ముసుగులో కట్నం, ధనలోలుపత్వం ప్రధాన 
కారణాలుగా వివాహం జరగదు. విధవరాలు జ్యోతిర్మయితో కాని వివాహం, మోసంతో 
కుమారిజో్యోతిర్మయితో జరిగిపోతుంది. 


“కమల” కథానికలో “సోదరులి కుట్రవల రమాశంకర వాజపేయి తన భార్యను 
త్యజిస్తాడు - ఆతని సోదరులు కమల, ఆమె తల్లి శీలాన్ని శంకిస్తారు. షళ్రై యొక్క 
సామాజిక జీవనంలో ఈ ఆచారాల ఒత్తిడి ఏమిటో, ఎంత అనర్దదాయకమో నిరాలాకు 
తెలుసు. భర్త వాజపేయి వుండే కాన్ఫూర్‌ పట్టణంలో అనల్రర్జ్డు జరుగుతాయి - 
అవివాహితరమైన ఆయన సోదరి, ఇంటీ కోడలూ ముసల్మాను ఇంటినుంచి 
బయటపడతారు. కమల సోదరుడు రాజకిశోర్‌ వాళ్లకు ఆశ్రయమిస్తాడు - వాళ్లు ఏ 
కుటుంబం నుంచి వచ్చారో తెలియకుండానే. వాజపేయి గారు వాళ్లను తీసుకెళతారు, ఈ 
రహస్యం పైకి పాక కూడదని అర్దిస్తాడు. కాని వాళ్లకు ముందుగానే కళంక సమాచారం చేరి 
వుంటుంది (భ్రాత్సకలహాలు అక్కడ కూడా వాళ్లను విడదీస్తాయి. రమాశంకర్‌ వాజ్‌పేయి 
రెండవ వివాహం చేసుకున్నాడు కాబట్టి కాని, కమల ఉదాత్తమైన మనసుతో వాజపేయి 
సోదరితో తన సోదరుని వివాహ సంబంధానికి అంగీకరిస్తుంది. ఈ మలుపుల కథానికలో 
ముగింపు అసహజమన్సిస్తుంది. జీవితంలో మామూలుగా జరగనిదేదో ఇందులో 
జరుగుతుంది - కాని నిరాలా కమల పాత్రను ఒక ఉన్నత స్తానంలో నిలపాలని ఆశించాడు. 


ఆదర్భ్శవాదానికి ఉదాహరణ 'సఫీ' కథానిక. పేదబాలిక లీల కోసం ఆమె 
స్నేహితురాలు జ్యోతిర్మయి చేసిన త్యాగం అసాధారణం, అనూహ్యం. జ్యోతిర్మయి 
వివాహం ఒక ఐ.పి.యస్‌. వరునితో నిళ్ళయమౌతుంది. స్వీయ రక్షణ కొరకు లీల ఆతని 
ఆశ్రయం పొందుతుంది. చివరికి, జ్యోతిర్మయి ఆతన్ని లీలను పెల్లి చేసుకునేందుకు 
ఒప్పిస్తుంది. 

'హి ర్‌నీ? కథానికలో అమ్మా నాన్న లేని హిర్‌నీని రాణిగారు దగ్గర తీస్తారు. ఆమె 
హిర్‌నీ అంటే ఇష్టపడింది అసలు 'హిర్‌నీ పేరే ఆమె పెట్టింది - “నిశ్సితమైన దృష్టి, 
తం[త్రులు ఈ లౌకిక పరిచయంతో కాదు, శూన్యాకాశంతో వెనవేసుకొన్నట్టున్నాయి. వీటిని 
భూమికి పంపి బ్రహ్మ ఒక పారపాటు చేశాడేమో. ఈ భావ దర్శనం వ హిర్‌నీ పేరు కవి 
నోటి నుండి వూడి పడే ఒక పదంలాగా రాణిగారి కంఠం నుంచి నిసర్లంగా వూడి పడింది." 
ఆ రాణీగారే ఈ పాప వివాహం రామ్‌ గులామ్‌తో కుదుర్వుతారు. కానీ, ఆమె దాసీల చాడీలు 
విని హిర్‌నీ పట్టు క్రోధం పెంచుకొని ఒక మానసిక రోగి ఆయిపోతుంది. ఈ సాన్నిహిత్యాన్ని 


76 నిరాలా 


ఛిన్న మనప్టితినీ అద్దం చేసుకొనేందుకు నిరాల కథానికలో చాలా భాగాలు అలా వదిలేశాడు, 


విరామాలుగా. 


సఫలతి అనే కథానికలో విధవరాలు ఆభ అకారణంగా అవమానం సహించార్సి 
వస్తుంది. నిరాలా దీన్ని వ్యక్తీకరిస్తూ నరేంద్ర - ఆభల సంబంధం కష్టాల గుండా ముందుకు 
పోయేందుకు దారి చూపుతాడు. వాళ్లు ఓ నాటక కంపెని నడుపుతారు, నాటకాలు రాస్తారు, 
ప్రదర్శనలిస్తారు చివరికి నరేం[ద్రను కొల్లగొట్టిన ప్రచురణకర్త ఓడిపోతాడు. నిరాలా 
మనసులో ఇచ్చా పూర్తి అనే మనోవైజ్ఞానిక సూత్రమే ఇందులో పనిచేసింది. 

“దేవి”, 'చతురీచమార్‌, “భక్తి జార్‌ భగవాన్‌', “అర్‌ కథానికలు నిరాలాలోని 
రచనాత్మక కథా సంవిధాన ప్రత్యేకతను సంతరించుకొన్నట్టివి. 'దేవి', 'చతురీచమార్‌ొ'లలో 
కథానిక సాధారణ శిల్పం ఖండితమౌతుంది. నిరాలా వీటిలో “వ్యాసం”, “సంస్మరణ', 
'రేఖాచిత్రంి, 'కథానికిల వ్యత్యాసాన్ని రూపుమాపుతారు. వ్యంగ్యం లేక స్వీయవ్యంగ్యం 
ముందుండిన కాల్పనిక ఆదర్భ్శవాదానికి ఈ కధానికలు దూరం దేవి? కథానిక ఎత్తుగడే ఈ 
రూపగత భిన్నత్వా;నికీ, ప్రభావ భేదానికీ ఉదాహరణ. 


“పన్నేండేళ్ణుగా సాలెపురుగులా పదాలవలనేస్తూ నేను గోళ్ళు గిబ్తకుంటూ 
ఉండినాను. నేనూ చూస్తూ ఉన్నాను. సాహితీ సంరక్షణై నేను చక్రవ్యూహం పన్నుతున్నాను 
ఇందువ్ల దాని ఇల్టు కూడా అందంగా ఉంటుంది. దాని శక్తి సంచాలన కూడా 
బాగుంటుంది కానీ జనానికి దీంట్లూ ఇరుక్కుపోతామేమోననే భయం ఆవహిస్తుంది. 
అందువల్ల దీని ఫలితం తలకిందులైంది. నేను వాళ్లను సాహితీ స్వర్గంలోకి తీసుకెళానంటే, 
వాళ్లు తమ చావు గురించి ఆలోచించేవాళ్లు. ఇది ఒక (భ్రమ. అందువ్ర నాకు గౌరవం 
లభించలేదు నేనేమో ఎప్పుడూ అర్హాకలితోనో వస్తులుంటూనో వుండేవాణ్ని. నేను కలల్లో 
అప్పరసల్ని చూసివాణ్నో ఈ విధంగా నా తరపున జనాన్ని ఉన్నతి వైపు వెళ్లేలా నేను 
చేస్తుండినాను. కానీ జనం నన్ను కిందికి లాగడానికే సన్నద్దమైనారు. నేను సాహిత్యాన్ని నరకం 
నుంచి కాపాడి స్వర్గతుల్యం చేయాలనుకున్నాను. అందుకే నా ప్రపంచం కూడ నా నుండి 
దూరమవుతూ పోయింది "' 


ఈ కధానికలోని నిరాలా దుఃఖానికి, వ్యంగ్య వినోదాలకీ మధ్య ఒక అద్భుతమైన 
సంబంధం నెలకొల్పుతాడు ఈ వ్యంగ్యం లక్ష్యం ఒకపక్క ఛాయాలోకమైతే, మరోపక్క 
స్వయంగా నిరాలాయే. ఉన్మాదినియైన బిచ్చగత్తె ఒక నిష్పుర సత్యం సభ్యసమాజం 
సులభంగా ఎదుర్కొనలేని నిష్ణరసత్యం. 


పరిచిత రూపాన్ని అధిగమించిన కధానిక 77 


“నేను గొప్ప అనే భావన ఈ స్త్రీ ముందు ఓడిపోయింది - నేను గొప్పవాణ్ని 
కాగలనేమో, కానీ ఈ స్త్రీకి ఏ ఆశాలేదు. ఈమె హస్తరేఖ మారదు. జ్యోతిపపు సుఖదుఃఖ 
చక్రం ఈమె జీవితంలో చలనంలేనిది. సహిస్తూ సహిస్తూ దుఃఖం అనేది ఇపుడామెను 
సోకలేదు. ఏ చెట్టు నీడనో లేక యే ఖాళీ వరండాలోనో కూర్చొని మధ్యాహ్నపు 
మండుటెండలో ఆకసంకేసి చూస్తూ వుండిపోతుండవచ్చు.” నిరాలా ఆ ఉన్నాదిని 
మృత్యువును చిత్రిస్తూ అంటాడు - 

“నేను చూస్తూ వుండినాను. పాగకింద దీపశిఖలా ఆ ఉన్మాదినిలోని దేవకన్య ఈ 
ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో ఎగిరిపోయేందుకు ఉద్యుక్తురాలైంది. ఆమె చామనచాయ 
గలది - ప్రపంచం కళ్లను సమ్మోహితం చేసేందుకు ఆమెలో ఏమీలేదు. ఇతరులు ఆమెపట్ల 
వ్యక్తమయ్యే నిర్హక్ష్యం వైపు దృష్టి సారించరు కానీ, నా కళ్లకు కన్పించిన ఆమె రూపాన్ని నా 
కల్పనా ప్రపంచంలోకి ఆహ్వానించి ఆమెపై సాహిత్యం రచిస్తాను. కేవలం ఆమె రూపంపై 
కాదు, భావు కూడా.’ 

నిరాలా దృష్టి ఉన్నాదిని ఒకో) చేప్టపై వుంది. ఉన్మాదిని రూపం నిరాలాకు ఆదిశక్తి 
గుర్తుకు వచ్చేట్టు చేస్తుంది. ఆమె బిడ్డలో నిరాలా నిజమైన భారతదేశాన్ని చూస్తాడు. 
ఒకరోజు ఒక నాయకుని వూరేగింపు ఆ పిచ్చిదాని ముందు నుంచి పోతుంది. ఆమె జనం 
గుంపును తిక్ష్యంగా, తీవ్రంగా చూస్తుంది. అక్కడే ఆమె శిశువు, కిందబడి తొక్కిసలాటుకు 
గురవుతుంది. ఆమె జనాన్ని జ్యాలామయ దృక్కులతో చూస్తుంది. నాయకులు పదివేల 
డబ్బు సంచి తీసుకొని వెళ్లిపోతారు ఉన్మాదిని కులమేదని అందరూ చర్చిస్తారు. కాని ఆమె 
కోసం ఏదైనా చేద్దామనే ప్రశ్న వచ్చినపుడు, నవ్వి పక్కకు తొలగిపోతారు. 

ఒకరోజు సైనిక పటాలం ఒకటి భయానక ప్రదర్శన నిర్వహిస్తుంటుంది. ఆ 
ఉన్నాదిని దీన్ని చూసి నవ్వుకుంటుంది. తన బాబును కూడా ఈ నవ్వులో 
పాలుపంచుకునేట్టు చేయాలనుకుంటున్న ఉన్మాదిని హాస్యాస్పద చేష్టల వెనుక పెద్ద బాధ 
న్నిక్ట్రుమై ఉంది వ్యవస్టపట్టు ఒకలాంటి తిరుగుబాటుతో సహా వ్యంగ్యమూ, వేదన-ఈ 
రెండుకలబోసిన ప్రత్యేకత నిరాలాదే. వైరుధ్యాల ఈ సామరస్యం 'సరోజస్మృతి' కళాత్మకత 
నిషేధంలో కూడా నిరాలా తన తిరుగుబాటు తత్వం ప్రదర్శిస్తాడు. దేవి? కధానిక 
ఆస్పత్రిలో ఉన్మాదిని మృత్యువుతో ముగుస్తుంది. కాని ఇది ఎవరికీ పట్టుదు. ఈ మృత్యువు 
చాలా రోజుల్నుంచి ఎదురుచూసిందే. స్వయంగా అది పెద్ద ఘటన కాదు. మేనేజరు గారు 
సంగమ్‌లాల్‌కు పది రూపాయులివ్వాల్సి వస్తుందేమోనని భయపడి చెక్‌ మార్చించుకు 
పారిపోవడం - ఇదీ ఘటున - అందరూ దీనికి నవ్వుతారు - సంగమ్‌లాల్‌ కూడాను, నిరాలా 
కూడాను. 


78 నిరాలా 


'చతురీ చమార్‌ిలో చతురీయే కాదు బైసవాడ పోరాట స్వభావం కూడా 
వ్యక్తమయింది. కధానిక కాదు అది రిపోర్టులాంటిది. ఒక యుగపు పోరాటానికి దస్తావేజు 
రాసేందుకు చతురీ పాత్రను నిరాలా ఆధారం చేసుకున్నా, కధానిక ఆరంభలోనే నిరాలా ఆ 
గ్రామం భౌగోళిక స్టితి రేఖామాత్రంగా సూచిస్తాడు ఈ వాస్తవ వివరణలో కథానిక 
వాస్తనికతా వాద రచనా విధానం ఇమిడివుంది 


“-వతురీచమార్‌”” గఢ్‌కోలా గ్రామం చమియానా పోస్టు, ఉన్నావ్‌ జిల్హాకు చెందిన 
ఒక పాత కాపురస్తుడు మా పూర్వీకులే కాదు, మానాన్నగారి, మరీ చెప్పాలంటే వారి 
పూర్వీకుల ఇళ్ల పెరటికి కొంచెం దూరంలో, మరికొన్ని ఇళ్లపక్క_ వుండే మురికికాల్వల, 
వాన కురిస్తే వచ్చే శుభ్రమైన నీటివాలు పక్కన చతురీచమార్‌ పాత కొంప వుంది 


ఈ వాస్తవం (గ్రామ సామాజిక సంబంధాల నిర్మాణం అర్దం చేసుకునే దానికి 
సాయపడుతుంది. పషభ్రెటూరి సంబంధం చెప్పాలంటే, చతురీ వారి సోదరుని కుమారుడు 
అవుతాడు. అతడు తన - సాహిత్యంలో ఈనాటి అనేక రచయితల మాదిరి 
అపరివర్తన వాది. 


ఈ రెండవ వ్యంగ్యంలో నిరాలా అభిప్రాయం స్పష్టమే. నిరాలా బాహ్యజీవితంలో 
సామాజిక ఆచారాలు, వర్గపోరాటం గమనిస్తాడు. రైతుల పోరాట వాస్తవికతను చూస్తాడు. 
చతురీ నిర్గుణ వ్యక్తిత్వం, కబీర్‌ కవితల మార్మికతను అర్దం చేసుకోగలిగిన ఆతని 
సామర్ధ్యము, పోరాటంలో కూడా సజీవంగా వుండే ఆతని స్వాభిమానమూ చూస్తాడు. 
చతిరీ జీవితాంతం చెప్పులు కుడుతూ గడిపాడు. కానీ కొడుకును మాత్రం 
చదివించుకోవాలనుకుంటాడు 'నిరాలా, కొడుకును చదివించుకోవడానికి ఇష్టపడతాడు. 
ద్విజసంస్క్భతి నిరాలాను బయటి మనిషిగా అనుకోనారంభించింది నిరాలా శూద్రుల 
నుంచి మాంసం తీసుకుంటాడు వాళ్లతో తింటాడు - తిరుగుతాడు. తన కొడుకులో 
చతురి కుల స్వభావం చూసి, - వ్యవస్టలో మామూలుగా ఉండేదే ఈ స్థితి - మాదిగలు 
అణగివుంటారు - బ్రాహ్మణులు వారిని అణగ దొక్కుతారు - దీనికి చికిత్స ఏమంటే - 
ఇద్దరి పేర్హనూ పెకలించి వేయడమే దేశంలో ఉద్యమం వూపండుకుంటోంది - గఢకోల 
కూడా - రైతులు ఒకచోటే కూడుతారు - జెండాగీతం పాడతారు. కొంతమంది రైతులపై 
ఒక సంవత్సరపు ధాన్యం పొట్టును మూడు సంవత్సరాల కిందదిగా రాసి జమీందారు తరపున 
దావాలు వేసారు. 


పోలీసు ఇన్‌స్మేక్రరు విచారణకు వస్తాడు. కచ్చా రంగుల్లో రంగరించిన మువ్వన్నెల 
జెండా ఆంజనేయస్వామికి ఎదురుగా ఒక పెద్ద వెదురు కర్రకు గుచ్చినారు, అది వర్థం వ్ల 


పరిచిత రూపాన్ని అధిగమించిన కధానిక 79 


వెదురులో కరిగి తెల్లగా ఆయిపోతూ వుంది. ఇన్‌స్మిక్రరుకు ఆలయంలోని జెండాలో రంగు 
కన్పించందు. జమీందారులే చెబుతారు జెండా కాంగ్రెసుదని. “మీరు కాంగైసుకు చెందిన 
వారా?” అని నిరాలాను అడిగినపుడు “నేను '“విశ్ససభా సభ్యుణ్ని - దీనిలో చాలామంది 
నోబెల్‌ పురస్కారం పొందిన వ్యక్తులు సభ్యులు” - అని అంటాడు నిరాలా - ఇన్‌స్మిక్టరు 
వెళ్లిపోతాడు. కేసు జరుగుతూ ఉంటుంది. గౌ॥ మేజిస్రిట్‌ బంధువు జమీందారు తరపున 
వకీలు, కాబట్ట రితులపై జమీందారుగారికి డిక్రీ జొతుంది. కొందరి ఎద్దులు వేలం 
వేయబడతాయి. జనం భయపడతారు. పోరాటం జరిపేందుకు ఇపుడు చతురీయే 
మిగిలాడు. (గ్రామస్టులు సాక్ష్యం ఇవ్వడానికి కూడా తయారుగా లేరు. రైతు ఉద్యమ 
వాస్తవస్టితి ఇది దీన్నే నిరాలా వాస్తవిక పద్దతిలో రిపోర్టులాంటీ ఈ కథానికలో చిత్రించాడు. 
చాలాకాలం తర్వాత 'చతురీచమార్‌' చదువుతుంటే ఈ నాటి కవిధూమిల్‌ కవిత 
మోచీరామ్‌' గుర్తొస్తుంది. కాలాన్ని అధిగమించి జరగబోయే కథను నిరాలా ఆనాడే 


రాశాడా అనిపిస్తుంది. 


“అర్‌' కథానికలో నిరాలా ఒక యువ భక్తుడు. రాజ్‌కుమార్‌ మనస్థితి చిత్రించే 
నెపంతో ఒక సరంక్తిప అనుభవ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. ఇందులో విశ్వాసము, 
సంశయాల మధ్యసాగే గంభీరమైన సంఘర్రణ రూపుదిద్దుకుంది. సఫలత్వం పొందిన 
అంతిమ భాగాన్ని వదిలేస్తే, ఇది ఒక గొప్పు కధానిక అవుతుంది. వాస్తవికత, అవాస్తవికతల 
మధ్య వుండే మానసిక సంఘర్షణ నుంచి నూతన అర్దం రూపందాల్బుతుంది రాజ్‌కుమార్‌ 
ఆభిజాత్య బ్రాహ్మణుల అబ్బాయి. భీముడు, హనుమంతుడు, రాముడు వళ్ళంతా ఇపుడు 
కూడా అద్భుత కృత్యాలు చేస్తున్నట్టు, ఎపుడూ వూహిస్తూంటాడు. హిందూమతం 
ఇంతటి విశ్వాసం ఆతనిది ప్రవేశికలో ఉత్తీర్ణడౌాతూనే ఆతనికి పెళ్లవుతుంది. మ్లేచ్చుల 
భాపపట్లు ఆసక్తిలేదు గనుక చదువు ఆపేస్తాడు అమ్మ, నాన్న చనిపోతారు, దాంతో 
ప్రపంచజ్ఞానం కలుగుతుంది కాని, మనసును ప్రాపంచిక వ్యవహారాల నుండి కప్ట్రపడి దూరం 
చేసుకుంటాడు. దహన సంస్కారానికి మొదలుకొని ఏక్రతరబడి దాయాదులు ఆతనిచేత 
బాగా ఖర్చుపెట్టిస్తారు. ప్రాపంచికమైన ఆచారాలు పాటించేందుకు భార్య నగలు కూడా 
కుదువ పెట్టాల్సి వస్తుంది. భరతుని పేరు జపించి డబ్బుకోసం తువాలు పరుస్తాడు. రాముని 
పేర చిత్రకూట చిరునామాకు జాబు రాస్తాడు. ఈ ఆశలన్నీ అడియాసలౌతాయి. ఆతని 
మనసు మనసులోలేదు. భార్యను పుట్టినింటికి పంపి తను ఉద్యోగం కోసం వెదుకుతూ, 
వెదుకుతూ పోతాడు. నిరాశచెందుతాడు - ఇది రాజ్‌కుమార్‌ మొదటిసారి నిస్పృహ చెందిన 
సమయం. ఆతను తనను తానే ప్రశ్నించుకుంటాడు - రాముడు మిధ్యా కల్పనయేనా? 
ఎక్కడా ఉద్యోగం దొరక్క ఆతడు నేరుగా చిత్రకూటం వెళతాడు - తన సామాను, డబ్బు 


80 నిరాలా 


దారిలో రైలు నుంచి బయట పారవేస్తాడు. రాముని దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సామానంతా 
భారమైనట్టు అన్ఫిస్తుంది. ఆంజనేయుని దర్శించేటప్పుడు డబ్బులు చదివించకపోతే 
పూజారి తిడతాడు. కామదగిరిపై సీతాలక్మణులతో పాటు రాముడు కూడా ఉన్నాడు. 
పెద్దపెద్ద చెట్టు గాలిలో వూగుతూ అంటున్నాయి - “మేము స్వయంపూర్ణం. మాకేమి 
అక్కరలేదు.” ఇదీ మనప్టితిని 'తులసీదాస్‌' లో నిరాలా వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు - 


చెట్లన్నీ, మొక్కలన్నీ, గడ్డిపోచలన్నీ నవ్వుతూ సుకుమారంగా 
చూసిఏదో, ప్రాణాలు త్యజబించినట్టు - 


అతడు రాత్రికి రామునితో కలవడం సులభమని కొండపైకి ఎక్కసాగాడు - ఆ 
కణం సుందరమూ, భయానకమూ ఆయిన కణం. 


“కామదగిరి భయంకర రూపం దాల్ఫుతొంది మృత్యువు కూడా ఇపుడు తుచ్చమే. 
సాక్షాత్తు సత్యం, చిరకాలం నుంచి ప్రేమాస్పదుడైన శ్రీరాముడొక పక్క, భయానక ప్రకృతి, 
దుర్గమ పర్వతాలు అపారమైన అడ్డంకులు, ప్రాణంపట్టు మమకారం పెంపొందించే ఇవన్నీ 
మరోపక్క_- ఒక్కసారి కొండవైపు మెడ ఎత్తి రామ్‌కుమార్‌ చూశాడు. కటిక చీకటి తప్పు 
మరేమీ కన్పించడం లేదు." 


ఈ కొండను 'రామ్‌కీ శక్తి-పూజ'లోని పర్వతాన్ని సమాంతరంగా వుంచి చూడటం 
సహజం. అక్కడ రాముడు సముద్రపు హోరువింటాడు - ఇక్కడ సముద్రం లేదు, 
కొండలు గర్హిస్తాయి దట్టమైన చీకటి రెండు సందర్భాల్లోనూ వుంది. క్రూరమైన రాత్రి 
కామదగిరి భయంకర రూపం - రామ్‌కూమార్‌ మనసు చెబుతోంది - ఆ రాముడైనా 
దొరకాల లేదా, మృత్యువైనా రావాల రామ్‌కుమార్‌ దుస్తులు విప్పి పారేస్తాడు. దేహమపుడు 
ఒక పుష్పంలా తేల్లికైనట్టు అనుభూతి చెందుతాడు. నడుము వరకు పెరిగిన గడ్డి వుంది. రాళ్లు 
పాచిబట్రి వున్నాయి పాములు, లేళ్ల భయం వుండనే వుంది. కాని, రామ్‌ కూమార్‌ మనసు 
ఇదంతా అర్దం చేసుకొనే స్టితిలో లేదు. కొండ నుంచి పారే సెలయేరు ఎక్కడ ఎండి 
పోయిందో అక్కడ ఆగి పైకి ఎక్కసాగాడు. అచట ఆతనికి ఆంజనేయస్వామి దేహం 
నుంచి నెయ్యితో కలిపిన సింధూరపు వాసన వస్తుంది ఏదో వింతైన మాంత్రిక ప్రభావం 
వ్యాపించింది ఈతనిలో. హనుమంతుడు ఆతనికి సానుకూలం అన్పిస్తాడు సాహసం చేసి 
పైకి ఎక్కుతాడు కాని, ఇలా ఎక్కడం ఎంత వరుకు? చాలా దూరం వరకు పర్వతం అలాగే 
నిలిచివుంది - పై నుంచి కిందికి వేలాడదీయ బడినట్టు. వాన కురుస్తోంది. ఆ పర్వతం కింద 
ఆతనికి ఏడ్చువస్తుంది. తిరిగి వచ్చి చూస్తే దుస్తులు కన్ఫించవక్కడ. గాలికి కొట్టుకొని 
పోయాయి. నగ్నంగా పరుగెత్తుతాడు. సీతాపురం వెళ్లి ఒక బ్రాహ్మణుని అంగవస్త్రం ఇమ్మని 


పరిచిత రూపాన్ని అధిగమించిన కధానిక 81 


అడుగుతాడు. కాని, ఆ (బ్రాహ్మణడు “దొంగ దొంగి* అని అరుస్తాడు. అన్ని విధాలా 
ఓటమి చవిచూసిన రామ్‌కుమార్‌ పారిపోతాడు. దుఃఖము, గ్లాని, కలత, బడలికతో, 
ఓడిపోతాడు. ఆతనిపుడు సిగ్గుపడటం మానేశాడు ఇప్ప చెట్టు కింద స్మృహ 
తప్పిపడిపోతాడు. నిర్మలంగా వుండటం ఏమిటో ఇపుడు తనకు అనుభవమయింది. కాని, 
ఇంకా, సంశయం వీడలేదు - 


రాముడున్నట్లా, లేనట్టా! అంతా మిథ్య! 


ఒక చిలుక కొమ్మ మీద కూర్చొని పలుకుతుంది - ప్రశ్నలతో సంశయంతో నిండి 
వుంది మనసు. పైనుంచి శబ్దం ఎస్పెస్తుంది - 


“చిత్రకూటం” అని వ్యాకరణ జ్ఞానంతో దిని అర్ధం తీస్తాడు - 
“విచిత్రం, ఇతని ఇల్లు? - 


అని. నిద్ర లేస్తూ నే పక్షి ఎగిరిపోతుంది దీనికి చాలా అర్జాలున్నాయి. చుట్టూ 
తిరగసాగింది భూమి. చెట్టు కూడా తిరగసాగాయి. జ్ఞాని శుకదెవుని దిగంబర తపసి 
రూపం మనసులో తటిల్హతలా స్మరణకు వస్తుంది. ఇప్పుడు నేను చూసింది రాముతణ్నోనా అనే 
ప్రశ్న ఉదయిస్తుంది. దారిలో పశువులు కాసీ పిల్హలు కన్పిస్తారు ఆతన్ని సాధువనుకొని 
దగ్గరున్న పల్తెకు పొమ్మంటారు. ఆతని మనసు స్వపస్నలోకంలో తేలియాడుతుంది. అద్భుత 
విశ్వ ప్రకృతిలో తన్మయుడౌతాడతడు. ఇల్టు-వాకిలి, చెట్టు-చేమలు అన్నీ ఛాయా మాత్రంగా 
కన్పిస్తాయి. తర్వాత ఒక మిత్రునితో కలవడం జరుగుతుంది, మనసు ఈ లోకం లోకి 
వస్తుంది. నగ్నంగా వుండటానికి సిగ్గు పడతాడు. కలలో శ్రీరాముని చూస్తాడు.ఆయన 
తనతో అన్నట్టు వుంది - “నీవు ధనం కోసం చాల శ్రమ పడ్డావు. నేను నికు ధనం 
కాలు 

కథానిక ముగింపు కృత్రిమ సమాధాన పూర్వకంగా వుంది. రామ్‌కుమార్‌కు 
నవయుగ ్రిస్‌లో ఉద్యోగం దొరుకుతుంది నాలుగేళ్ళలోనే అతను నవలాసాహిత్యంలో 
శిఖరానికి చేరతాడు వేలరూపాయులు కూడబెడతాడు. అప్పులు తీర్చి భార్య విద్యతో 
సుఖంగా వుంటాడు. కథానిక ఇంద్రజాలం ఇంతటితో ముగుస్తుంది. ఒక పౌరాణిక కధలా 
పకడ్సందీ ముగింపుతో సమాప్తమౌతుంది ముగింపుకు ముందు తీవ్ర మానసిక ఘర్ధణను 
చూపించడంతో కధానికకు బలం చేకూరుతుంది దాని ప్రతిధ్వని చాలసేపు మనసులో 
వుండిపోతుంది 


'భక్ట్‌ బార్‌ భగవాన్‌ కధానిక కూడా మానసిక ద్వంద్వాన్ని వ్యక్తీకరించడంలో 


82 నిరాలా 


చెప్పుకోదగ్గది. వాస్తవికత, అవాస్తవికతల మధ్య జరిగే పోరాటాన్ని ఛాయా మాత్రంగా 
ప్రతిబింబించింది. ఈ కధానిక - ఆత్మకథ లాంటి ఈ కథానికలో నిరాలా జీవితానుభవాలు 
వ్యక్తీకరించబడినాయి. హనుమంతుని పూజలో లీనమైన భక్తుని స్వభావం ఏమిటంటే, 
బుతువులు నిదానంగా మారుతుంటాయి. అవి చాల అందంగానూ, సుకుమారంగానూ 


వుంటాయి. 
“ఎత్తైన పర్వత శ్రేణి నుంచి కిందికి పరవళ్ళు తొక్కే 
నెలయేటి స్వరం వినిపించదు. 


హనుమంతుని విగ్రహం మాయమవుతుంది. అపుడు భార్య చీకటినుండి 
వెలుతురులోకి లేస్తూ ముందుకు వస్తుంది. తలపై సింధూరం మెరుస్తుంది. నాతలపై 
హనుమంతుని ధరిస్తున్నానని భార్య అంటుంది. భక్తుడు అడుగుతాడు - దీని 
అర్దమేమిటని. భార్య అంటుంది - “దీని అద్దం నేనే. నన్ను అర్దం చేసుకోండి.” భార్య 
ఆకర్థణ కూడా భక్తుని మనసులో ప్రిమ జనించేట్టు చేస్తుంది. ఇపుడు కుటుంబంలో చావుల 
పర్వం మొదలవుతుంది - శ్రీమతి కూడా స్మృతిగా మిగులుతుంది. భక్తునికి రాజు దగ్గర 
ఉద్యోగం దొరుకుతుంది. కాని అది మంచి ఉద్యోగం అని అన్ఫించడం లేదు. 


“మనసు పూజా సౌందర్యం వైపు మరలింది. శిస్తు వసూలు, జమా ఖర్చులు, 
లేఖలు, పుస్తకాలు, కోర్టులు, కేసులు లాంటి ప్రభుత్వ పనులు పాము కాటు వేసినట్టు 
తీవ్రంగా మంటలు రేపుతున్నాయి. మనసులో ఏవగింపు కలిగింది. రాజుకు దయాగుణం 
లేదు. కర్కశంగా ప్రవిర్తిస్తాడు. ప్రజల రక్తం పీల్చడమే వాని స్వభావం.” కలల్లో కూడా 
ఆభ్రను హనుమంతునితో సామాజిక అసమానతల్ని గురించీ, దోపిడీతత్వం గురించీ 
ప్రళ్నిస్తువుంటాడు. నెమ్మది నెమ్మదిగా మనసు ఇక్కడ కూడా లగ్నమవుతుంది. కాని, ఏ 
చమత్కార పరిష్కారము కన్పించదు - హనుమంతుని దయతో తక్షణమే ఏదైనా 
చేయడానికి తన మానసిక ద్వంద్వపు ఎరుక చివరి వరకూ ఉంటుంది. ఈ దృష్టితో ఈ 
కథానకను 'అర్ట్‌'తో పోల్చి చూస్తే దీని నిర్మాణ సౌష్టవం మెర్లూందని బోధపడుతుంది. 
ఇక్కడ, కలలు కంటున్న మనసు నిష్టురమైన వాస్తవికతతో డీకొంటుంది. దేశకాల 
వాస్తవికతతో, సమాజాన్ని కొల్లగొట్టే వాస్తనికతతో, భారతదేశము, హనుమంతుడూ ఏ 
అంశంపై ఒకటౌతారో, అది నిజంగా సమస్త జాతి వినూత్న భావన 


రహస్యలోకం నుంచి సమస్యాత్మక వాస్తవికత వరకూ వ్యాపించిన నిరాలా కథానికల 
అనుభవ పరిధి చాలా విస్తృతం వ్యంగ్యము, కరుణల సార్ధక సమ్మేళనంతో నిరాలా 
కథానికలు కథానికల పరిచిత చట్రం లోపల సరికొత్త రూపం సంతరించుకుంటాయి. 


పరిచిత రూపాన్ని అధిగమించిన కథానిక 83 


మొదట కొన్ని కధానికలు అలంకృత వచనానికి నిదర్శనాలుగా నిలిచిపోతాయి. కాని, తర్వాత 
వచ్చిన సంప్రదాయ కథానికలు - చదునుగా (సైట్‌) కన్ఫించే ఈ బోలు కథానికల ఒక 
ఊత్తేజకరమైన నవ్యత గోచరిస్తుంది. అర్దము, నిర్మాణం, ఈ రెండు స్టాయిల్లోనూ జీవితపు 
మౌలిక సమస్యల్ని ఎదుర్కొంటాడు. తరచుగా ఇలా సాగే కథానికల రూపంతో నిరాలా 
తమాషా చేస్తున్నట్టు కన్పిస్తుంది వ్యంగ్యంతో పాటు, వైపరీత్యాన్ని “అర్‌ 'భక్త్‌ జార్‌ భగవాన్‌” 
లాంటి ముఖ్యమైన కథానికల్గో వాడుకున్నాడు. భక్తిని, విముక్తిని అంగీకరించడం, 
తిరస్కరించడం - రెండూ నిరాలా కథానికల్గో కనపడతాయి. నిరాలా తన కధానికల్టో 
జీవితపు సవాళ్లను ఎదుర్కొంటాడు. వీలు దొరికినపుడు జీవితాన్ని అపహాస్యం చేస్తాడు. 
కల్పిత ఆదర్భవాదం, లేక సంస్క్రరణవాదపు సుపరిచిత తర్కము కూడా కొన్ని కథానికల్గో 
చూడవచ్చు - దీంతో పాటు దీని ఆంతరిక వైరుధ్యాలను గుర్తించడం కూడా చూస్తాము. 
ఆచ్చుమైన, జీవనదాయకమైన నిషాదానుభూతిని వ్యక్తం చేసే నిరాలా కథానికలు ఆధునికత, 
గాంభీర్యాల ఛద్మవేషాన్ని తుడిచి వేసాయి, లేక విచలితం చేస్తాయి. 


8. నూతన సామాజికత - నవలావాస్తవికత 


నిరాలా వాస్తవికతావాద దృష్టి వికాసం క్రమంగా 'కుల్తీఛాట్‌', 'బిల్లేసుర్‌ బక్‌రిహో”, 
'చోటీకీ పకడ్‌', కాలే కార్నామే” లాంటి నవలల్లో రొమాంటిక్‌ కల్పన మనకు 
గోచరమౌతుంది. మన దేశపు స్వాతంత్రపోరాట కాలాన్ని నిరాలా తన నవలలకు పునాది 
చేసుకొంటాడు; వలస వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక చైతన్యాన్ని నవజాగృతి దృక్పథంతో 
స్పష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు నిరాలా. ఈ సందర్భంగా నవలా ప్రక్రియనుంచి 
నిరాలా అపేక్షిస్తున్నదేమిటి అనే విషయం మొదటే తెలుసుకోవడం మంచిది. తర్వాత ఈ 
అపేక్షలు నవలలో ఎంతమాత్రం ప్రతిబింబించాయో మనం చూడగలం. తన సాహితి 
అనుభవాన్ని గురించి ఇలా అంటాడు నిరాలా: 


“ప్రవాహానికి వ్యతిరేకంగా, ఒక సత్యం పునాదిగా నవల కొం(గొత్త రచనా దృశ్యాలు 
చూపించలేక పోతే, అది సాహాతీ శక్తిని సంతరించుకోలేదు. అలాగే సమాజాన్ని, అది 
కదిలించలేదు." 


నిరాలా నవలల వెనుక సమాజనిర్మాణ సంబంధమైన క్రియాశీల చైతన్యం 
కన్ఫిస్తుంది నిరాలా తన నవలల్లో ఒక నూతన సామాజికత పట్ల నిబద్దత వ్యక్తం చేస్తాడు. 
స్టూల సంఘటనల్ని లోతుగా అర్దం చేసుకొనేందుకు మనస్తత్వ అధ్యయనం అవసరమని 
ఆయన భావిస్తాడు. కాని, మానసిక స్టితి అవగాహనా, సామాజిక వాస్తవికతా 
అవగాహన -రెండూ వేరుకాదు. హిందీలో తమ సమస్త శ్తియుక్తులతో యుగపరివర్తన కోసం 
తపించే నవలాకారుల్లు లేనేలేరని, అందువల నవలా భూమిపై ఆకురాలు కాలం తర్వాత వీచే 


నూతన నామాజికత - నవలావాస్తవికత 85 


వసంత బుతు వీచికా స్పర్శ కలగడం లేదని నిరాలా భావన. పరిస్టితులు మారడం లేక 
నవయుగ ప్రారంభం - ఇదే నిరాలా దృష్టిలో నవలను మన కాలంలో సార్దకం, 
సందర్వోచితం చేసే అంశం. 


మొదటి దశలో వచ్చిన నవలల్ని చూస్తే నిరాలాకున్న కాల్పనిక ఆదర్భ్శవాదం 
అన్నిచోట్ల కన్పిస్తుంది - కాని ఇక్కడ కూడ రహస్యమయ ప్రపంచం పట్ల ఉత్సుకత చూపే 
నిరాలా, కొత్త పోరాటాల దిశను గుర్తిస్తాడు. 'అక్షర*లో కనకం - రాజ్‌కుమార్‌ల సంబంధం 
ఒకే భావస్తాయిలో లేదు. రాజ్‌కుమార్‌ మార్శికలోకం నుంచి వాస్తవికలోకంలోకి వస్తాడు. 
మరలా మార్శికలోకానికి వాపసు పోతాడు. 'కనకం ముందు తాను నిస్పహాయుబ్ని - అనే 
భావనతో ఉన్నాడు రాజ్‌కుమార్‌. కనకం అతని సమస్త చేతననూ ఆక్రమిస్తుంది. ఆతను 
అన్ని విప్రవ నిర్ణయాలూ ప్రతినలూ మరచిపోతాడు. మిత్రుడు చందన్‌ విఫ్రవ పధంలో 
నడవడం చూసి, ఆతని అరెస్టు వార్త విని ప్రీరితుడై తన మోహజాలం నుంచి 
బయటపడతాడు. కాని, పరిస్టితులు మరలా ఆతన్ని కలలలోకంలోకి తీసుకెడతాయి. 
చందన్‌ ప్రయత్నాలలో రైతు సంఘనిర్మాణం లాంటి విషయాలు కూడా వున్నాయి. కాని ఆ 
చిత్రాలు స్ఫుటంగా కన్చించవు. రాచరిక వ్యవస్త సుఖభోగాల వైపు నవల సంకేతిస్తుంది. కాని ' 
దీన్ని సృష్టంగా ఎదిరించిన ఘటనలు ఇందులో లేవు. రాజ్‌కుమార్‌ మానసిక ప్రపంచంలో 
ఏమేరకు వుంటాడో, చందన్‌ బాహ్య ప్రపంచంలో ఆమేరకు వుంటాడు. కాని ఈ పాత్రల 
భేదం కూడా నవలలో స్పష్టంగా ప్రతిబింబించ లేదు. కేవలం అప్పుర వివాహమే నవలా 
వాస్తవికత. 


“అలకా” అనే నవలలో గ్రామీణ వాతావరణం వుంది - రైతులను కొబ్లగొట్లే 
వాస్తవికత కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది. నవల మొదటూనే దేశకాల పరిస్తితిని సృష్టంగా ఇలా 
సూచిస్తాడు నిరాలా - 

“ప్రపంచయుద్దం పరిసమాప్తమయింది. భారతదేశంలో మహమ్మారి 
వ్యాపించివుంది. ప్రపంచ యుద్దపు విషపూరిత వాయువులు ఆకస్మాత్తుగా భారతదేశాన్ని 
ఇంట్లో పొగలాగ కమ్ముకున్నాయి.” 


దీంట్లో వర్గపోరాటపు ఆర్దిక చట్రం స్నృష్టం. అలాగే సామాజిక జీవిత ఆచారాలు, 
విశ్వాసాలూ, అజిత్‌, విజయ్‌ల ఎధుట (గ్రామవాస్తవికత వుంది. కాంగ్రెసు, రైతు సంఘం - 
ఈ వాస్తవాలున్నాయి. కాని అన్ని వైపుల నుంచి మన దృష్టి శోభ, అంటే అలక వైపే 
మరలుతుంది. శ్రమ దోపడికి బలవుతున్న రైతులు ప్రజాపోరాటంలో ముందుకొస్తారు. దీన్ని 
చాలాచోట్ల చూపించడం జరిగింది. 


86 నిరాలా 


“ఇతడు సురాజ్యం కోసం నాయకునిలా కార్యనిమగ్నుడైనాడు, ప్రభుత్వమూ, 
జమీందారు అనే రెండు బండల మధ్య పడి నలగడానికి భయపడటం లేదు. తన లైను 
వెంబడే జనాన్ని తీసుకెళ్లేందుకు అవుదూడలాగ తిరుగుతాడు, ఆ భగవంతునికి తెలియాలి 
ఇతనికి వార్తలెలా తెలుస్తాయో. ఇపుడు ప్రజలు పన్ను కట్టాల్సిన పని లేదట, రోజుంతా ఈ 
పనిలోనే నిమగ్నమై ఉన్నాడు.” 

'చిగురుటాకులు' అనే సంపుటిలోని కవితల వాస్తవికతావాదం యాదృచ్చికం కాదు 
అనే అభిప్రాయం వుంది. నిరాలా రాసిన రొమాంటిక్‌ అన్ఫించే ఆతని మొదటి కధాకావ్యల్ఫొో 
అందం వుండనే వుంది. “అలకా” లాంటి నవలల్లో వాస్తవికతావాదపు రూపు రేఖలన్నీ 
స్పష్టంగా లేవనేది నిజమే. కాని, కొన్ని సంకేతాలు మనం గుర్తించాలి - నిజయ్‌లాంటి పొ(త్రలు 
కొంచెం ప్రోత్సహిస్తే పీడిత జనం ఆత్మకు అంతరంగ బలం చేకూరుతుంది - నిరాలా దీన్ని 
సూచిస్తాడు. పాలక వర్గాలకు సహించని విషయాలేమిటంటే పూర్వంలాగా రైతులు 
భయపడక పోవటం; నవల చివరిలో అలక మురళీధర్‌ రాజాను హత్య చేస్తుంది. ఈ 
సాహసం ఆమె వ్యక్తిత్వం నుంచి వచ్చిందే. 


“మోదుగు దేహంలోని కొమ్మ 
కప్పుబడింది పుష్ప పరాగంతో."” 


ఈ సౌందర్యమున్నచోటే, ఈ సరికొత్త సాహసం కూడా వుంది. 


'నిరుషపమిలో కుమార్‌ లండన్‌ నుంచి డి.లిట్‌. పట్టా పొంది దేశం తిరిగి వస్తాడు 
కాని, ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు - బెంగాల్‌ యువతి నిరుపమ పీమ లభిస్తుంది. 
దీంతో తన ప్రత్యర్ధి అయిన యామినీ హరణ్‌ను ఓడించ గలగుతాడు. నిరుపమ 
జమీందారు కుటుంబానికి చెందింది-కుమార్‌ అదే జమీందారీలో వుంటాడు-కానీ, 
వీరిద్దరి పరిచయం వల్ల ఉత్పన్నమయ్యే ఏ స్టూల సమస్యకూడా నవలలో పొటమరించదు, 

ప్రస్తావనకు రాదు. 


“ప్రభావతి” ఒక చారిత్రక నవల. ఇది పృథ్వీరాజ్‌-జయచం[ద్రల కాలం నాటి ఉత్తర 
భారత రాజుల అంతర్యుద్దాల పై కేంద్రితం. ఇందులో ప్రభావతి లాంటి తరుణులు నైతిక 
కట్టుబాటు కోసం ప్రాణమైనా త్యజించాలనే తలంపు గల్లిన వాళ్లు ఉన్నారు. నవయుగ నారీ 
జాగృతి కూడా ఈ చైతన్యం వెనుక పని చేస్తుంది. 


'చోటీకీ పకడ్‌' నవలలో నిరాలా స్వదేశీ ఉద్యమాన్ని కథగా చెప్పారు. ఈ నవలలో 
రాజులున్నారు. ఫ్యూడల్‌ వాతావరణంలో వ్యాపించిన భయము, కుట్ర, కూహకం, రహస్య 


నూతన సామాబికత - నవలావాస్తవికత 87 


సభలు, అవమానం, చిత్రహింసల అనుభవాలు, సందేహాలు, రహస్యాలు-వీటన్నిటి 
విషమాదాత్మక అనుభవాల చిత్రణ ఈ నవలను చదివింపచేస్తుంది - కథలో చిక్కుముడి 
వుండినప్పుటకీ. విషాదాంత భావనను అనేక రూపాల్లో అనేక స్థాయిల్లో వ్యక్తం చేసే ఈ 
నవలను ఫాంటసీ? అన్నారు. నవలలోనే ఈ విషాదాన్ని సూచించాడు నిరాలా. 


“ఎక్కడి నుంచి కూడా విముక్తి లేదు ఎంతవరకు దృష్టి పోతుందో, ఈ వలే 
వపివులడి? 


ఆశ పడే అన్ని వస్తువులూ రక్తసిక్షమే”' 


మిల్లు యజమానులు జమీందారుల్లాగానే ఉద్యమాల్లో పాల్గొనడం లేదు. ఇది 
ప్రభాకర్‌ గమనిస్తాడు. వాళ్లు దళారులు, అడ్డంకులు కలగజేసే వాళ్లు. సర్కారు మీద 
వ్యాపారస్తుల ప్రభావం కూడా వుంది. ఈ విషయంలో గమనించాల్సిన మరో సంగతి 
ఏవిటంటే, ఫ్యూడల్‌ వర్గంలోని కొందరు ఆత్మావలోకనం చేసుకోవడం మొదలయింది. 
ఉద్యమం తమ మంచి కోసమేనని (గ్రహించేందుకు ఇది వారికి ప్రేరణ ఇచ్చింది 


'చోటీకీ పకడ్‌' అసంపూర్ణ నవల. నిరాలా దీన్ని చాలా భాగాలుగా 
రాయాలనుకొన్నాడు. కాని, ఆరోగ్యం క్షీణించడం వవ అలా చేయలేక పోయాడు. 


కాలే కార్‌నామే” - (పాపపు పనులు) అనే నవలలో పల్లె వాతావరణం బాగా వుంది. 
కాని నవల అల్లిక చెదురుమదురుగా భయాందోళనల ప్రభావం కలిగిస్తుంది పోలీసుల 
దౌర్హన్యం ఈ పల్రై వాతావరణంలో అత్యంత గ్లర్లనీయం. 


“ఇంటో విషాద వాతావరణం అలముకొంది. వెక్కివెక్కి ఏడుస్తున్నా, ఎవరి నోటా 
మాట రాలేదు. రాత్రి అన్నం సాయంత్రమే తినే వాళ్ళు - దీపం నూనె ఖర్చు మిగులుతుందని 
పిల్లలు నిద్రపోయారు. ఆడవాళ్లు శ్మశానంలా మెల్కౌని వున్నారు.” 


ఈ వర్ధనలో భయకంపిత వాతావరణం వుంది. ఒక ప్రత్యేక భయానక సమయానికి, 
వాతావరణానికి సంబంధించిన వాస్తవ దృశ్యమిది. ఈ నవలలో పల్లె వినాశనం 
చిత్రించబడింది. (గ్రామంలో నిజంగా భయావహ వాతావరణం నెలకొని వుంది. పూర్తి 
వాతావరణం భయంతో మూర్తీభవించింది. ఏమికానుందో ఎవరికీ తెలియదు. కాని, జీవితం 
వ్యక్తం అయ్యేలా, వాస్తవ ప్రకృతి చిత్రణతో మొదలవుతుంది నవల. 


“శ్రావణ మాసం విందు చేస్తోంది 


కళ్లకు జొన్న, కంది. మినుము, గోగు, మొక్కజొన్న, వరి పంటలు పచ్చగా 


88 నిరాలా 


కళకళలాడుతున్నాయి పక్షుల రెక్కలు తడిసి వున్నాయి. రెక్కలు విదిలించి నీరు 
దులుపుకుంటున్నాయి. ఇంపుగా కూస్తున్నాయి, ఒక చెట్టునుంచి మరో చెట్టు పైకి ఎగిరి 
పోతున్నాయి, మిడతలు పురుగులను వేటాడుతున్నాయి  ఒకిరి పిట్టులు, గోరింకలు, 
కోయిలలు, చాతక పక్షులు, పావురాలు వర్షాకాలంలో కొంగ జాతికి చెందిన అనెక రకాల 
పక్షులూ చెరువు గట్టున వుండే ఎత్తైన - రావి, చింత చెట్టు పై గూళ్లు కట్టుకొని వున్నాయి. 
పిలలలు గోదాలోకి దూకుతున్నారు. స్త్రీలు పనిమీద ఇంట్లోకి, బయటికి వస్తూపోతున్నారు. 
పభ్రైలో ఆనందోత్సాహాలు వెళ్టివిరిశాయి. బాలికలు ఊయలలూగుతున్నారు. వర్రగీతాలు, 
విరహ గీతాలు పాడుతున్నారు. పురుషలు భుజాల పై వాసాలు మోస్తూ, పొగాకు 
కొట్టుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇది జీవనదాయక హర్షోల్దాస చిత్రం. 
ఇందులో వేగం వుంది. స్ఫూర్తి వుంది. ఇది నిరాలా రాసిన “అనామిక లోని “ఖులా 
ఆస్‌మాన్‌' కవితలో వ్యక్తమయింది - 


“ఛాలా రోజులకు తెరపిచ్చింది 

ఎండ కాసింది, ప్రపంచం సంతసించింది 

దిక్కులన్ని కన్ఫించాయి, ఒక్కసారి తళుక్కుమనె చెట్టు 
మేనేందుకు వెళ్లాయి ఆవులు, గేదెలు, గొ రైలు 
మగపిల్లలు ఆడసాగారు సరసాలు 

ఆడపిల్లలు గృహాల్ని నింపసాగారు వెలుగుతో?” 


“పాపపు పనులు” అనే నవలలో నెమ్మది నెమ్మదిగా జీవిత దృశ్యం పై విషాద భావం, 
ఓటమి, నిరాశ, మౌనభావం కన్పిస్తాయి. రహస్యం, సంశయము, కుట్రలూ, కలహాలు, 
స్వాద్దంకోసం పోరాటాలు, వీటిని అస్టిర పరచే పరిస్థితులు లేవు- అయినా చివరిలో కొద్దిగా 
అన్తిస్తుంది ఇది సంభవమేమో అని. 

“ఆతనికి భయం లేదు, జనం ఆత౭ణ్మి అక్కడ వుండకుండా చేశారు. కాని శిరస్సు 
పగలకొట్టి విరిగే వజ్రంలా వున్నాడు ఆతడు ఆతడు మా పిలుపు, అశ్రువులతో 
బొట్టుబొట్టుగా కారుతూ ఆవిరియై పైకెగురుతాడు - ఎపుడో ఒకప్పుడు సంతోసపు 
వానజల్టు కురిపిస్తాడు ”” ఈ పంక్తులు చదివితే ముక్తిబోధ్‌ గురొసాడు! “భూల్‌ గల్తీ' లోని 
ఈ పంక్తులు స్మరణ కొస్తాయి - మా ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వస్తాడు.సంకల్లు 
స్వభావ చైతన్యపు రక్తప్థావిత స్వరం/మన హృదయ రహస్య స్వుర్ణాక్షరం/ ప్రత్యక్షమయి విక్చ 
త రూపం ధరిస్తాడు.” 


'పాపపు పనులు” (కాలేకార్‌నామే) నవల కూడా నిరాలా అసంపూర్ణ నవల. 


నూతన సామాబికత - నవలావాస్తవికత రిం 


మనోహర్‌ ప్రై విడిచి వెళ్లిపోతాడు - ఆతడు తిరిగి వస్తాడనే ఆశ లేదు-సమస్యలన్నీ అలానే 
అపరిష్కృతంగా వున్నాయి. ఈ వస్తుగత యథార్దానికి ఏదైనా కాల్పనిక పరిణతి చూపించే 
ప్రయత్నం చేయలేదు నిరాలా. 


'కుల్తీభాట్‌', “బిల్లేసుర్‌ బక్‌రిహా' నవలల్ని నిరాలా నవలా సాహిత్యంలో గొప్పు 
నవలనని మనం చెప్పుకోవచ్చు. హాస్యం-వ్యంగ్యం, కటువైన వాస్తవికత -ఈ రెండింటి మార్మిక 
రచనా దృష్టితో చూస్తే ఈ నవలలు భారతీయ కధా సాహిత్య చరిత్రలో అద్వితీయం. 


'కువ్తీభాట్‌' నవల కుల్లీ జీవిత చరిత్రమాత్రమే కాదు, నిరాలా ఆత్మకథ కూడాను. 
నవలా రూపంలో వున్న 'స్వయచరిత్ర' లేక “జీవితచరిత్ర మాత్రమే కాకుండా, వీటిలో 
“సంస్మరణ, 'రేఖాచిత్రం' లాంటి అనేక ప్రక్రియలు అంతర్భాగాలు. అతి సామాన్యమైన, 
మానవ సహజమైన బలహీనతలు- అంతకైరుధ్యాలతో నిండిన పాత్ర కుక్రీ. ఈ పాత్రలో 
నిరాలా చూపిన ప్రత్యేకత వెనుక నూతన సామాజికత, నూతన నైతికత గురించిన రచయిత 
అవగాహన వుంది. 


గుర్రపుబండి తోలేవాడిగా కుర్తీ మనకు మొదట పరిచయమవుతాడు. కుళ్తీతో 
సంబంధాలు పెట్టుకోవద్దని నిరాలాకు ముందుగానే ఆత్తవారింటిలోనే చెప్పడం జరిగింది. 
అర్దనికిస్త దశలో కూడా కుళ్లీని ఎందుకు బహిష్కరిస్తున్నారు అని ప్రశ్నిస్తాడు నిరాలా. 
కొంతకాలం తర్వాత కుళ్లీకి లైంగిక వికృతి వుందనే రహస్యం బయటపడుతుంది. 


ఒక రోజు కుర్తీ నడవడికలో కొత్తరూపం బయటపడుతుంది. ఆతనిపుడు 
స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తుంటాడు. - కాంగ్రెస్‌ కార్యకర్త అవుతాడు. 
- అస్పృశ్యుల సేవలో నిమన్నమౌతాడు. ఆచారాల్ని అవహేళన చేస్తాడు. ఆతను ముస్రిం 
మహిళని వివాహం చేసుకుంటాడు, స్త్రీని ఎలా గౌరవించాలో ఆతనికి తెలుసు. ఇక్కడ 
నిరాలా తన వివాహ విశేషాలు రాసి మనోహరాదేవితో తన సంబంధాల మనో వైజ్ఞానిక సమీక్ష 
చేస్తూ పోతాడు. తన అహంకారం, వ్యక్తిత్వం-వీటికి సంబంధించిన సమస్యల్ని, చిక్కుల్ని 
నిరాలా స్వీకరిస్తాడు. నిరాలా కుర్తీని పరిహసిస్తాడు. తనను కూడా పరిహసించుకుంటాడు. 
ఇక్కడ నిరాలా కుర్తీ వ్యక్తిత్వం ఎలా పరిణతి చెందిందో చెబుతాడు. తన సొంత వ్యక్తిత్వం 
గురించి కూడా చెబుతాడు. బెంగాల్‌లో హిందీ నేర్తుకొనేందుకు తాను చేసిన ప్రయత్నాల 
కథ కూడా చెబుతాడు.కుర్తీ వ్యక్తిత్వంతో పూర్తిగా మమేకమై ఈ కథ చెప్పడంలో నిరాలా 
నిమగ్నమౌతాడు. కానీ కుర్తీ మృత్యువుతో నిరాలా బాగా కలత చెందుతాడు. అతను 
సాహసంతో, ఆత్మీయతతో కుళ్రీకి దివసం చేస్తాడు. ఒక సామాన్యుడు, చూస్తుండగానే, 
ఇంత అసాధారణమైన వ్యక్తిగా మారడం నిరాలాకు నచ్చుతుంది. 


90 నిరాలా 


హాస్యధోరణి ప్రధానమైన ఈ నవలలో చాలాకాలం వరకు మనసును ప్రభావితం చేసి 
అనుభూతి కూడా నికిస్తమై వుంది. హాస్య ప్రధాన పరిస్థితుల మధ్య మానవత్వపు బాధామయ 
అవగాహన నవల కేంద్రబిందువు. ఉపోద్దాతంలో నిరాలా రాయనే రాశాడు - 'అన్నిటికంటే 
ముందు కుర్తీ ఒక మనిషి - మనిషిగా ఎల్లప్పుడూ గౌరవింపబడే ఒక మనిషి - 
'కువ్రీభాట్‌లో సమస్యల కాల్పనిక పరిష్కారం కన్పించదు. వాస్తవికత, కల్పనల మధ్య ఏ 
అంతర్‌ వైరుధ్యమూ లేదు. ప్రీమ్‌చంద్‌ నవలలతో నిరాలా నవలల వాస్తవికతను పోల్చి 
చూచినట్లయితే అది హిందీలో జాతీయ వాస్తవికతావాద కథా సంప్రదాయపు పునాదిని 
తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. 


'బిల్రేసుర్‌ బకరిహా” అనే నవల కథాసంవిధానం స్కె_చ్‌కి దగ్గరగా వుంటుంది 
ఇందులో నిరాలా తనను తాను మరచిపోయి, బిళ్రసుర్‌ అనబడే మామూలు రైతు 
జీవనపోరాటంపై దృష్టిని కేం(ద్రీకరిస్తాడు. ఈ నవలను నిరాలా, “అభ్యుదయ సాహిత్యానికి 
ఉదాహరణ' అని పేర్కొనేవాడు ఇందులో “బాహ్యా చిత్రణ పైనే ఆంతరిక చిత్రణ 
ఆధారపడింది అనేవాడు. 


బిళ్లేసుర్‌ బ్రాహ్మణ కులస్తుడు, “తరీ? సుకుల్‌ శాఖవాడు, కాని ఈ 'సుకులొకు 
ప్రపంచాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలీనపుడు మేకలు మేపే పని దొరికింది. మరి, ఇది చూసి 
పల్లెప్రజలు, సహంజగానే వినోదప్రియులు కాబట్టి ఇతని వేరే వెట్టేశారు - 'బిళ్లేసుర్‌ బకరిహ' 
అని. ఇది తర్వాత ఘటన. మొదట్ల రోజులు గడవడం క్టమయినపుడు బిళ్లేసుర్‌ బర్జ్వాన్‌ 
చేరతాడు అక్కడి మహారాజు దగ్గర సత్తీదీన్‌ సుకుల్‌ జమాదార్‌ (హెడ్‌ కానిస్తీబుల్‌) - మరి 
ఉద్యోగమా? ఆ జాబులిచ్చే నౌకరి దొరుకుతుంది. జమీందార్‌ శ్రీమతి అతనితో 
అన్నిపనులూ చేయించేది. ఇదికాక, ఆమె సంధించే వ్యంగ్య బాణాలు అదనం. దుఃఖాలు 
సహిస్తూ పోవడం బిళ్రేసుర్‌కు అలవాటయింది. సత్తీదీన్‌ భార్యకు సంతానం లేదనే బాధ 
వుంది. ఆమె జగన్నాథ్‌ ఆలయానికి పోవాలనుకుంటుంది. బిళ్లేసుర్‌ కూడా 
పావాల్సివస్తుంది. సత్తీదీన్‌ సంతుస్టుడైతే, తన నౌకరి ఖరారై పోతుంది. కల వచ్చిందని అబద్దం 
చెప్పి సత్తీదీన్‌తో గాయత్రి మంత్రం చెప్పించుకుంటాడు. దీంతో ఏమీ లాభం 
లేకపోవడంతో- ఒక సంవత్సరం పైగా సాధన చేసినా - గురుపత్ని వాస్తవికత 
బాధాకరమౌతుంది. బిళ్లేసుర్‌ పూసలదండ పారేసి వూరు చేరుతాడు మేకలు పెంచుకోవడం 
అనే తన ఆలోచనను సమర్దించేందుకు ఒక సరళమైన తర్కం లేవదీస్తాడు. 


“అవసరమయినపుడు బ్రాహ్మణులు నాగలి పట్టాల్సి వస్తుంది, చెప్పుల షాపు 
పెట్టాల్సి వస్తుంది, మరి వాటితో పోల్చితే మేకలు మేపడం ఏం చెడ్డ పనీ? అంటు”. 


నూతన సామాజికత - నవలావాస్తవికత 91 


బిళ్లేసుర్‌ వూరు తిరిగి వచ్చి ఎక్కడ వుంటాడో దాని స్వరూపం కాస్త వర్ణిస్తూ 
నిరాలా అంటాడు - 

“ఇంటి కెదురుగా ఒక పాడు నుయ్యి, చింతచెట్టు. వర్షం వల్ల గోడలు తడిసి 
మిట్టువల్హాలుగా మారినాయి. గోడలనుండే మురికి కాలువలు బయలుదేరాయేమో 
అన్నట్టుగా వుంది. లోపలి మురికి కాల్వ నిండినందు వల్ల వరపు నీరు గడప కింద గుంట 
చేసి పారుతోంది. గుంట పెద్దదై కుక్కల్లాంటి జంతువులు సులభంగా దానిలోంచి 
పోగలుగుతున్నాయి. గడప దగ్గర గచ్చునేల ఎక్కడా సమంగా లేదు: దానిపై పడుకోవడ 
అలా వుంచి, మంచం కూడా వేసుకునే స్టితి లేదు.” 

పల్తెల్స ఉండటం అంటే శత్రువుల కోటలో వున్నట్లే. ఇదీ ఆ గ్రామ పరిసరాల 
భయంకరమైన వాస్తవం, బిళ్లేసుర్‌ ఎదుర్కొనే వాస్తవం. కాని బిళ్రేసుర్‌కు మరో మనసుంది. 
ఈ దారిద్ర్రంలోనే బంగారు బిస్కట్లు దాచిపెట్టుకున్నాడు అని (భ్రమ కల్లిస్తున్నాడు 
బిల్లేసుర్‌. వివాహం చేసుకోవాలని ఉబలాటుపడుతున్నాడు. పెళ్లికూతురు రూపం మనసులో 
మెదుల్తూనే ఎన్నో మొగ్గలు ఒక్కసారిగా వికసించాయి. నిరాలా రాస్తాడు - “మన 
సోక్రటీసుకు నోటు మాట లేదు కాని ఆతని తాత్వికత బలమైనది - ఆ దాన్నెవ్వరూ 
పట్టించుకోరు, మరి". 

కొంతమంది ఒక రోజు జమీందారుతో బిల్లేసుర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తారు. 
“బిళ్లసుర్‌ పల్టెలోని చెట్లన్నీ బోడి చేశాడు. కాబట్టి ఆతని మేకల్ని అమ్మేయించాలి అని. 
బిళ్లేసుర్‌ ఒక రోజు హనుమంతుని ప్రార్దిస్తాడు మేకల్ని రక్షించమని. చిలగడదుంపలు 
(గెనుసుగడ్డలు) నాటేపనిలో వుంటూ దీని వల్ల కలిగే లాభాన్ని గురించి 
వూహిస్తాడు-బిళ్లేసుర్‌. అపుడే అతని మేకపోతు ఒకటి చనిపోతుంది. హనిమంతునిపై 
అతనికున్న భక్తి క్షణంలో బూడిదవుతుంది ఆలయంలో వ్యతిరేకదిశలో ప్రదక్షిణ చేసి 
హనుమంతుని దగ్గరకు పోతాడు. ఉద్రేకంతో అంటాడు - చూడు, నేను పేదోణ్ని. నిన్ను 
అందరూ దీనజనోద్దారకుడు అంటారు. - అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నా మేకలర్నీ, 
మేకపిల్తర్రీ దయగా చూడు”. కాని, ఎంత బాగా రక్షించావయ్యా నువ్వు! చెప్పు, చిప్పలాంటి 
మోహమూ, నువ్వూ. జవాబు రాకపోవడంతో, హనుమంతుని మోహం మీద కర్రతో గట్టిగా 
కొడతాడు. మట్టితో చేసిన మోహం విరిగిపోయి చాల దూరంగ పడిపోతుంది. 

సంప్రదాయం, ఆధునికతల ద్వంద్వాత్మకత నిరాలా రచనల్లో వున్నట్టు ఛాయావాద 
యుగంలో మరెక్కడా కన్ఫించదు. రామ్‌విలాస్‌ శర్మ 'బిళ్లేసుర్‌ బకరిహా” ను “రామ్‌కీ 
శక్తి-పుూజికు ప్రత్యమ్నాయం అన్నాడు. (నిరాలా కీ సాహిత్య-సాధన-ద్వితీయ భాగం, 
పుట 479). 


92 నిరాలా 


జిజీవిష బిళ్రేసుర్‌కు ఒక విధమైన నేతృత్వం సంతరించి పెడుతుంది మేకల్ని 
మేపుకోవడం వల్ల బతకడం క్టమని తెలిసి బిళ్లసుర్‌ కొత్త పద్దతిలో వ్యవసాయం చేయడం 
మొదలెడతాడు. జీవనసమరంలో పూర్తిగా నిమగ్నమౌతాడు. వివాహేచ్చ ఫలిస్తుంది. కాని 
అప్పుటికే ఆతని లోపలిసారం ఇంకి పోయింది. వయస్సు మళ్లింది. 


“బిళ్లీసుర్‌ బకరిహా' నవల నాయకుడు తన షట్టెటూరి వాతావరణంలోని అశాంతిని 
అనుభవిస్తాడు కాని, తన ఈ వెర్రిలో కూడా ఆతను బయటి వ్యక్తి (పరాయివాడు) 
అయిపోడు. ఆతని జీవనశక్తే ఆతణ్ని పరిసరాలతో మమేకం అయ్యేట్టు చేసింది. జీవితం 
గడపడం క్టమనిపించే పరిస్థితులున్నా, ఆ పరిస్టితుల్లోనే జీవితాన్ని జీవించదగిందిగా 
చేసుకుంటాడు బిళ్లేసుర్‌. (క్రూర విషాదాన్ని కూడా వినోదంగా పరిగణించే ఈ 
కథానాయకునికి తనదంటూ ఒక వేదాంతముంది. జీవితం పట్ల గట్ట నమ్మకం వున్నందువల్ల 
దేవుని ఉనికి అవసరమయింది. దుఃఖమే బిళ్లేసుర్‌ దైవం. దుఃఖంలో వుండడమనే కళను 
బాగా ఆకళింపు చేసుకున్నాడు బిళ్లేసుర్‌. ప్రకృతినీ జీవితాన్నీ ఆతను స్పష్టంగా చూస్తాడు. 
చింతచెట్టు మీద పక్షులు కలకల ధ్వని చేస్తున్నాయి; బిళ్లేసుర్‌ చూస్తాడు. బిళ్లేసుర్‌ 
జీవనఘటనల్ని నిరాలా పరిపక్వ దృష్టితో చూస్తాడు 


“కెంచెం కొంచెం చలి. మంచు పడతా వుంది. చరికాలమంతా పక్షులు చింతచెట్టు 
చిటారు కొమ్మలపై గూళ్లు కట్టుకో నారంభించాయి. పక్షుల కలరవం మరింత పెరిగింది. 
బిళ్లేసుర్‌ రాత్రిపూట అరుగుపై కూర్చొని చూస్తుండేవాడు. పూర్వం సాయంకాలం 
ఆకాశాన లేడి కన్చించిన చోట ఇపుడది కన్పించడం లేదు.?” 


దుఃఖమతిశయించినా బిళ్లేసుర్‌కు వివాహేచ్చ కలిగితే మనసు ఉల్లాసం చెందుతుంది. 
“వివాహలత మొగ్గ తొడగటం మొదలెట్టింది, పనిచేస్తూ చేస్తూ ఉద్విగ్నుడవుతాడు, శ్వాస 
ఆగినంత పనవుతుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి..?' 


నిరాలా బిల్రేసుర్‌ కార్యకలాపాలపై కన్నేసి వుంచుతాడు - లోలోపల 
నవ్వుకుంటాడు-క ని సహానుభూతి కూడ చూపిస్తాడు. “పూజ చేసే సమయాన అద్దంలోకి 
చాలసార్డు చూసుకుంట్రాడు, కళ్ళు, కనుబొమలు ఎక్కించి తగ్గించి, బుగ్గలు ఉబ్బించి, 
సొట్టులు పడేట్టుచేసి, పెదవులు సాగించి చూసుకుంటాడు”? ఈ మనస్పితిలో బిళ్రేసుర్‌ ఇంటి 
నుంచి బయలుదేరుతాడు. చిరపరిచిత ప్రకృతి కూడా కొత్తగా సాధారణంగా కస్పిస్తుంది. 


“ఒకచోట, కొన్ని ఖర్జూరపు చెట్టూ, తాటిచెట్టూ కన్ఫించాయి. ఎదురుగా పచ్చని 
వైరు రెపరెపలాడుతూ వుంది. మంచు కురుస్తోంది. సూర్యుని కిరణాలు పడుతున్నాయి. 


నూతన సామాజికత - నవలావాస్తవికత 93 


కళ్లపై రకరకాల రంగులు పడుతున్నాయి. ... మామిడి, ఇప్పుచెట్టు, కచ్చా రహదారిపై వరుసగా 
వున్నాయి. చలికాలపు ఎండ చక్కగా, బంగరుకాంతి విరజిమ్ముతోంది. ప్రపంచమంతా 
బంగరు కాంతితో శోభిల్టుతోంది. పేదరికం ప్రభావహీనమయింది. చిన్న, పెద్ద, అన్ని చెట్లపై 
పడే బుతు ప్రభావం ఆతని పై కూడా పడుతోంది. సానుకూలంగా వీచే గాలితో 
బిగుసుకున్న తెరచాపలా తన లక్ష్యం వైపు బిళ్లేసుర్‌ నడిచి పోతున్నాడు. ఈ పనిలో ఆతనికి 
అంతా లాభాల మయమే, నిశ్చయంగా నలువైపులా పచ్చదనమే... కనుచూపు మేరా గాలితో 
వూగే ఆ పచ్చదనం అలలే కన్పిస్తున్నాయి. వాటితో హృదయం కలిసిపోతుంది, వాటి లాగానే 
అదీ డోలాయమానమౌతోంది.?: 


ఈ నవలలో పూర్వపు కాల్పనికతా ప్రధాన నవలల్లో కన్సించే ప్రకృతికి సంబంధించిన 
ఆలంకారిక వర్ణనలు లేవు. కాని, ప్రకృతి యొక్క ఈ యథార్ద చిత్రణలో జీవనం స్పష్టంగా 
చిత్రీకరించబడింది. ఇచట ప్రకృతి, మనుష్యుల మధ్య లోతైన ఆత్మీయ సంబంధం 
కన్పిస్తుంది - అనుభూతుల నిష్కుపటత్వం కన్పిస్తుంది. 


నిరాలాను హిందీ వచన సాహిత్యంలో వాస్తవికతావాద సంస్తాపకులుగా చూడవచ్చు. 
కవిత్వంలో ఆయన ఒక నవ్య వాస్తవికతావాదాన్ని ఆవిష్కరించాడు, అదేవిధంగా తన 
కథలూ, నవలల్లో వాస్తవికతావాద గద్యం రాశాడు. ఇది సామాన్య ఆలంకారిక భాష కంటే 
బలమైన భాష, ఈ అర్హంలోనే నిరాలాకు వచనం జీవిత సంగ్రామ భాష, హాస్యం, వ్యంగ్యం, 
వినోదం నిరాలా వచనం యొక్క సహజ సంస్కారాలు. హిందీ మాట్లాడే ప్రజల జీవితంలో 
వినోద ప్రియత్వం సహజంగానే వ్యాపించి వుంది, కాని హిందీ సాహిత్యంలో హాస్యం 
కర్షువైంది. ఇది అసంగతమని నిరాలా భావించేవాడు. అవధ దేశపు గ్రామీణ ప్రాంతంలోని 
రైతుల పాత్రల అధ్యయనంతో నిరాలా ఒక నిశ్చితాభిప్రాయినికి వస్తాడు. నిషాదాత్మక 
వాస్తవికతలో జీవించేందుకు వినోద స్వభావం అంతరంగంలో (ఆత్మకు) బలాన్ని ఇస్తుంది. 
లోతైన బాధ, హాస్య వినోదాల మధ్య సమతౌల్యం నిరాలా రచనల్సొ కన్ఫించినంతగా 
వేరెక్కడా కన్పించదు. జీవితాన్ని దర్శించే ఈ పద్దతి, ఈ కళ ప్రపంచంలోని గొప్ప 
వాస్తవికతావాద రచయితల్లోనే చూడగలుగుతాము. నిరాలా కూడా -ఈ కోవకు చెందిన వాడే. 


9. సంస్కృతిని గురించిన చర్చ 


విమర్శను సాహిత్యపు మస్తిష్కమని పేర్కొంటాడు నిరాలా. కాని ఆయన పేర్కొనే 
విమర్శ కేవలం సాహితీ విమర్శ కాదు. ఆయన నిరంతరం సంస్కృతిని గురించిన చర్చ చేస్తూ 
వచ్చాడు. ఈ చర్చలో కూడా ఆయన స్వేచ్చాజీవే. తను చేసిన అనేక వ్యాఖ్యలలో, వ్యాసాల్లో 
నిరాలా సామ్రాజ్యవాద ఆర్దిక విధానం, దాని మోసపూరిత చర్యల్ని, ఇంగ్లండు, 
భారతదేశాల మధ్య సంబంధాలపై విక్లేపిస్తాడు. సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానం, 
పెట్టుబడీదారీ విధానాల మధ్య వుండే విప్లవాత్మక మార్పుల గురించి సమీకిస్తాడు సంస్కృ 
తిని గురించిన ఆయన ఆలోచనలో సమాజం, రాజనీతి, మతం, తత్వశాస్త్రం, విజ్ఞానం - 
ఈ అన్ని విషయాలూ వస్తాయి. నూతన రక్తసంచారంలా కొం(గొత్త ఆలోచనల రాకపోకలు 
సాహిత్యం లోనూ, సమాజంలోనూ వున్నప్పుడే సాహిత్యం బతుకుతుంది అని నమ్ముతాడు 
నిరాలా. ఒక్క ప్రించంద్‌ తప్ప హిందీ సాహిత్యంలో మరెవ్వరూ సంస్కృతిని గురించి 
నిరాలాలాగ చర్చించి వుండరు. ఈ చర్వాక్రమం ఆయన కవితల్లో, కథల్లో, నవలల్లో, 
విమర్శనాత్మక ఆలోచనల్లోనూ-సంపాదకీయ వ్యాఖ్యల్లోనూ -అంతటా విస్తరించి వుంది. 


వ్యాసాలు, వ్యాఖ్యల ద్వారా నిరాలా [బైటీపు సంస్క_రణలకూ వాళ్ల 
దమనకాండకూ వ్యతిరేకంగా జనాన్ని సంఘటితపరచడం, ప్రత్యేకించి రైతుల్ని సంఘటిత 
పరచాల్సిన అవసరాన్ని గురించి చెబుతాడు. క్రాంతి, విఫ్రవాల గురించిన ఆయన భావన 
కేవలం వూహాజనితం కాదు. ప్రత్యేకించి మన దేశ చరిత్రా, సంస్కృతిపై (బ్రిటిషువ్వ్ల 
ఆక్రమణ జరిగిందని నిరాలా భావిస్తాడు. అందువల ఆయన భారతీయ సమాజం అంతర్‌ 


సంస్కృతిని గురించిన చర్చ 95 


వైరుధ్యాలను విమర్శిస్తూ, రైతులు, స్త్రీల హక్కులపై పడుతున్న వేటును వ్యతిరేకిస్తూ 
కులవ్యవస్ట వల్ల జరిగిన సామాజిక విభజనను చిల్ఫి చెండాడాడు. భూస్వామ్య సంస్క 
తిలోని అవరోధానలను విమర్శిస్తూ స్వాతంత్ర్య మౌలిక ఆశయాలను పరిపుష్టం 


చేయాలనుకుంటాడు నిరాలా. 


భారతీయ సాంస్కృతిక సమైక్యత, అఖండతలోనే భారతీయ సమాజ “విముక్తి? 
ఉందంటాడు నిరాలా. నిరాలా దృష్టిలో హిందూ ముస్లిమ్‌ సమస్య పరాధీన భారత ప్రధాన 
సమస్య. 1930లో సహజ వ్యవప్టపై రాస్తూ నిరాలా ఈ సమస్యను ప్షోకోపిస్తాడు - 


“వర్తమాన సామాజిక స్టితిలో ఈ హిందూ-ముస్తిం సమస్య చిక్కువీడదు. ఓ కొత్త 
సమాజం రూపాందితేగాని, ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మొదట్లో ముసల్మానులు 
ఇక్కడికి వచ్చినపుడు వాళ్ల కులశీలాలు తెలియకపోవడం వల వారి మతపరమైన, 
సామాజికపరమైన కార్యకలాపాల్లో ఇక్కడి వాళ్లు సహాయ నిరాకరణం చూపారు. అది 
సబబే. కాని, ఇపుడు అలా చేస్తే సమాజానికి ఏ మాత్రం హితం కాదు. వాల్లిపుడు ఈ దేశపు 
మనుషులే.” 


ఈ సందర్భంగానే, హిందువుల సర్వోన్నత వేదాంత తత్వం వ్యక్తిగతం కాదని 
నిరాలా గట్టిగా చెబుతాడు. 'ముసల్మానులు-హిందూ కవుల మధ్య ఆలోచనా సామ్యం” అనే 
ఒక వ్యాసంలో ఉన్నత స్తాయిలో హిందువులూ ముస్తిములూ ఒకే విషయం చెబుతారు, అని 
అంటూ గాలిబ్‌లో వేదాంతం చూసాడు నిరాలా - 


ఏమీ లేనపుడు దేవుడుండినాడు 
ఏమీ వుండకపోతే దేవుడుంటాడు 
నా ఉనికే నన్ను ముంచింది 
నేనుండకపోతే ఏమై వుండేది మరి. 


-ఈ వేదాంతపు భావ పునాది మీద తులసీదాసు గాలిబ్‌తో పాటు కన్పిస్తారు. గాలిబ్‌ 
సూరదాసుల మధ్య సామ్యం కన్పిస్తుంది నిరాలాకు. వంగ సాహితీ సాంస్కృతిక ప్రగతికి 
నేపధ్యం వేదాంతప్రీరణే అంటాడు నిరాలా. వేదాంతాన్ని ఆయన స్వతంత్ర జ్ఞానం 
అంటాడు. మానవత్వపు విముక్తికీ, భౌతిక వాస్తవికతకు బీజాలు భారతీయ వేదాంతంలోనే 
వున్నాయి అంటాడు. తన వ్యాసాల్లో నిరాలా దేశీ సంస్తానాలలోని అంధకార జీవితాన్నీ, 
వాటిలోని దోపిడీతత్వాన్ని వ్లోపిస్తూ ఆ వ్యవప్టలో ప్రజలుండేది పన్నులు కట్టుడానికీ, 
ప్రభువులు సుఖాలు అనుభవించే దానికీ - ఇది అన్యాయం అంటాడు. అస్ప్ప్రళ్యుల పక్షాన 


96 నిరాలా 


రాస్తూ నిరాలా అంటాడు - *'అస్ప్రశ్యుల ఈ జ్ఞానం పెరుగుతూ పోతుంది. అలాగే, 
దీంతో సమాన హక్కులు వారు పొందగలుగుతారు తమ శక్తితోనే హిందువుల నుంచి 
అధికారం సాధించుకోగలుగుతారు. అపుడు భారత దేశ శక్తి తగినట్టుగా వృద్ది 
చెందుతుంది.” (సుధ, నవంబర్‌, 1932) 'నయేపత్తే? అనే కవితా సంపుటిలో ఈ మానవతే 
వ్యక్తమయింది. 

కుమ్మరి సుంకన్న 

కమ్మరి గంగన్న 

మాదిగ నరిసిగాడు 

నీళ్ళు మోసే బోయోడు 

అంతా ఎందుకు ఉరికినారు 

ఏమీ కాలేదు ఏమీ కాలేదు 

రంగు మారింది, సత్యం చేప్పేందుకు అంతా సన్నద్దం అయినారు మరి."”' 


వేదాంత భావజాలం ఆదర్భ సమాజవాదం వైపు తప్పక దారి చూపిస్తుందనే 
గ్యారంటి ఏమీ లేదు. కాని, వాస్తవమేమిటంటే నిరాలా రైతు సంస్కారమే ఆతని వేదాంత 
భావాల్సి సమాజవాద సదాశయంతో సమన్వితం చేస్తుంది. 


సాహితీ సంప్రదాయంతోనూ సమకాలీన రచనా సమస్యలతోనూ తలపడటం 
నిరాలా వినుర్భనాత్మక ఆలోచనలోని మరో ప్రముఖ అంశం. చండీదాసు, విద్యాపతి, 
తులసీదాసు, గాలిబ్‌, రవీంద్రనాధ టాగోర్‌ల అనుభవ ప్రపంచంలో కళోపకరణాల 
నిర్మాణాత్మక ప్హోషణ చేస్తాడు. విద్యాపతి, చండీదాసులను పోల్చుతూ నిరాలా అంటాడు - 
“విద్యాపి ఆలోచన దూరంగా పోతుంది. అన్ని కోణాల్లోనూ ఆతడు ఉత్తీర్ణుడు 
అవుతాడు. ఆతని సౌందర్య వర్ణనలు ఎంత రమ్యంగా వుంటాయో, భావుకత కూడ అంత 
ప్రబలంగా ఉంటుంది. చండీదాసులో భావుకత్వం పాలు ఎక్కువ. కవిశేఖరుడు ఎద్యాపతి 
కావ్యకళాకారుడు. శ్రీహర్జునిలా కాళిదాసులా భావుకుడు కూడా. కాని చండిదాసు 
కావ్యంలో శిల్పం కంటే భావుకత్వమే ప్రధానం. విద్యాపతి కవిత్వంలో సంగీతంతో పాటు 
అక్షర రమ్యత కూడా వుంది. చండీదాసు గేయాల్లో ఆవేశం అధికం, విద్యాపతిలో ఓపికతో 
కూడిన పరిశీలన ప్రధానం."' 


నిరాలా చేసిన ఈ వ్షక్లేషణ వెనుక కళావివేచన కస్పొస్తుంది. 'నా గీతాలు-కళి అనే 
వ్యాసంలో నిరాలా కళను నిర్వచిస్తూ ఇలా అంటాడు - “కళ కేవలం అక్షరాలు, పదాలు, 
ఛందస్సు, అనుప్రాస, రసము, అలంకారము, ధ్వని సౌందర్యం కాదు. వీటన్నిటితో కూడిన 


సంస్కృతిని గురించిన చర్చ 27 


సౌందర్యం యొక్క. సంపూర్ణత అది. పదిహేడేత్ల సుందరి కళ్ల అందంలా, నిండైన దేహపు 
తరంగంలా హెచ్చుతూ తగ్గుతూ భిన్న వర్ణాల వాణిలో వెల్తడై క్రమంగా క్షీణించి మధుర 
తరమై లీనమై పోతుంది. కేవలం విత్తనం నుంచే పుష్పం యొక్క నిండు శోభ వ్యక్తం కాదు. 
వేళ్లు మొదలు, కొమ్మలు చివుళ్లు రంగు పుప్పొడి వాసన-ఇవన్ని అవసరం-పువ్వు అనే 'కళో 
పూర్తి కావాలంటే. అలాగే కావ్యకళకు సకల కావ్య లక్షణాలూ కావాలి. అందమైన చెట్టు, 
అంతటిలో మొదళ్ల గట్టిదనం కింద పూల వాసన ఎలా దాగివుంటుందో - అలాగే కావ్యకళ 
అవసరమైన “అసుందరి అక్షర క్రమాన్ని తన మనోహర యంలో దాచుకొని వుంటుంది.” 


ఈ సుద్నీర్ణ ఉదాహరణ ఎందుకు, అవసరం ఆయిందంటే భావకవితా సిద్దాంతం 
అర్ధం చేసుకోవడానికే నిరాలా కళావివేచన ఉపకరిస్తుందనే భమ నుంచి మనం బయట 
పడాలి కనుక నిరాలా వాస్తవికతావాదం వెనుక కళా సమగగ్రతా సూత్రం నిక్షిప్తమై వుంది కనుక. 


నిరాలాకు తులసీ ఏమేరకు ఆదర్భమవుతాడో అనే దానికి ఒక ముఖ్యమైన 
ఉదాహరణ “తులసీదాసు! అనే ప్రబంధ కావ్యం. 'రామ్‌ కీ శక్తి పూజాూ'లోని రాముడు, 
“తులసీదాసు” తోని కావ్యనాయకుడు తులసీదాసు పాత్రలో వాస్తవంగా తననే చూసుకుంటా 
తన పోరాటం, తన జ్ఞానాత్మక చైతన్యం లోతు తెలుసుకోవడం నిరాలా అభీష్టం. 
“తులసీదాసు” పై రాస్తూ నిరాలా తన అంతరంగంలోకి చూస్తాడు, తన దేశకాలాల సంక్షిష్ట 


on ఎత 


వాస్తవికతను కూడా తరచి చూస్తాడు. 


“ఆ మానస- ఊర్ద్వదేశంలో కూడి 
రాహు(గ్రస్త రవి కిరణాల్లా 
కాంతిని చూశాడు కవి-ఛాయా రూపంలో భారతదేశపు సమ్యక్‌ దేశ 
కాలాలు. 
తులసీదాసు రచనా పరక ధ్యేయం నిరాలా ధ్యేయం కూడా. “దేశాల 
బాణవేధితుడు/కవి మేల్కౌన్నాడు అనంత కళాధరుడు /ఇతని కంఠంలో ప్రతిధ్వనిస్తుంది 
సరస్వతీదేవి!* 
మరోచోట నజీర్‌ కవిత్వాన్ని ప్రశంసిస్తూ నిరాలా ఇలా భావిస్తాడు-నజీర్‌ జృాదయ 
నయనం వికసించింది. ఆకు ఆకులో కొమ్మకొమ్మలో ఆత్మ వైభవం చూసి 
ముగ్గులవుతున్నారు. 
' -ఈ సందర్భంలో ఆతనికి తులసీదాసు భావించిన రాముని విశ్వరూపం 
స్మరణకొస్తుంది. భిన్నత్వంలో ఏకత్యం చూసీ కబీరు గుర్తుకొస్తాడు. బాహ్యనామ సంకేతాలు 
వదలి నైరూప్య ఆస్తిత్వం నిరూపించే మీర్‌ గుర్తుకొస్తాడు - 


98 నిరాలా 


ఇదేమిటి! అయ్యో ఎవిరికోసం 
ప్రతిదాన్నుండి దూరమయ్యామో 

వారే నన్ను స్వార్దరహితుణ్ని చేసి, 

నన్ను మీనుంచీ కూడ వేరు చేసి వెళ్లారు 


నిరాలా ప్రకారం మీర్‌లో వెల్లడయ్యే ఈ అద్భుత వ్యంగ్యాత్మకతలో భావ 
రహస్యాలు నిబిడీకృతమై వున్నాయి. రనీంద్రుని ప్రగాఢ భారతీయతను పోపిస్తూ నిరాలా 
ఇలా అంటాడు- ఆయన తన బాహ్య ఆంతరికమైన ఆలోచనలకు కల్పనాత్మక అభివ్యక్తిని 
ఇవ్వడంలో అద్వితీయుడు అని..ఈ కళలో తులసీదాసుకు కూడా ఎవరూ సాటిరారు అని 
అంటాడు. భేదమేమిటంటే తులసీదాసు ప్రాచీన భారతీయ సాంస్కృతిక ధారకు 
అనుగుణంగా కధాసన్నివేశ చిత్రణను, నియంత్రించాల్సి వస్తుంది. కాని రవీంద్రుడు ఆధునిక 
యుగానుగుణంగా దేశ దేశాంతరాలలో ప్రాచుర్యంలో వున్న సౌందర్య వికాస కళను 
నుపయోగించుకుంటాడు. నిరాలా హిందీలో ఆధునికతా ప్రవక్త అయిన భారతేందు విషప్టవ 
దృష్టి ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తాడు. తన సమకాలీనుడు జయశంకర్‌ ప్రసాద్‌ రచన 
'కామాయని' లోని ఆలోచనాత్మక మనోవైజ్ఞానిక పునాదిని సహానుభూతితో అర్దం చేసుకొనే 
ప్రయత్నం చేస్తాడు. నిరాలా సాహిత్యం యొక్క సాంస్కృతిక భూమికను అర్దం 
చేసుకొవాలంటే-ఆయన బెంగాల్‌ సాంస్కృతిక జాగృతి ప్రభావాన్ని గ్రహించి తన గ్రామీణ 
జీవితం నుండి, తన జానపద సంస్కృతి నుండి జీవనసారాన్ని పిండుకున్నాడనే వాస్తవాన్ని 
గుర్తు చేసుకోవాల్సి వుంటుంది. అందుకే నిరాలాకు ప్రేమ్‌చంద్‌ తన స్వభావ సంస్కారానికి 
దగ్గర అన్సిస్తాడు. 


సంస్కృతితో ఎడ తెగని ఘర్రణ నిరాలా ఉత్తేజకర బహుముఖ నిర్మాణాత్మక 
సాహితీ శక్తికి అవసరమైన ప్రాతిపాదిక అని చెప్పవచ్చు. భారతీయ సాహిత్యంలో ఆధునికత, 
భారతీయుతల సంజ్లిప్ల రూపం చూడాలంటే నిరాలా సాహిత్యాన్ని తప్పకుండా ఆధారం 
చేసుకోవాల్సి వుంటుంది. సంస్కృతి పట్ల నిరాలాకు గల ఆసక్తి, భారతజాతి చేసే విముక్తి 
ప్రయత్నాలతో అనివార్యంగా ముడి పడి వుంది. ఈ ఆసక్తి కేవలం ఆతని సాహిత్యంలో 
మాత్రమే కేంద్రీకృతమై లేదు. అది సాహిత్య స్వధర్మం, దాని అనేక రూపాలు, కళ 
వ్యాకరణాలలో నిరంతరం వ్యక్తమవుతూ వచ్చింది. బృహత్తర సామాజిక, సాంస్కృతిక 
వాస్తవకతతో తలపడుతూ నిరాలా తన రచనా పటిమను సునిశిత పరుస్తూ, విస్తృతం 
చేసుకొంటాడు. చరిత్ర సంస్కృతుల బహుముఖ భూమికపై నిరాలా కృతులతో సాంగత్యం 
పెంచుకోవడం, లేక దానితో తల పడటం ఒక సజీవమైన, ఒక ఉత్తేజకరమైన అనుభూతి. 


కావ సంకలనాలు ; 
అనామిక (మొదటి భాగం) 
పరిమళ్‌ 

గీతికా 

అనామికా (రెండవ భాగం) 
తులసీదాస్‌ 

అణిమా 

కుకుర్‌ముత్తా 

బేలా 

నయేపత్తే 

అర్భునా 

అరాధన 

గీత్‌గుంజ్‌ 

సాంధ్య్‌ కీ కలీ 


కధాసంకలనాలు : 
లిలీ 

సఖీ 

సుకుల్‌ కీ బీబీ 
చతురీ చమార్‌ 


ననలలు : 
అప్పుర 
అలకా 
ప్రభావతి 
నిరుపమ 
కుక్రీ భాట్‌ 


నరాలా రచనలు 


బాలకృష్ణ ప్రెస్‌, 23, శంకర్‌ ఘోష్‌ లేన్‌, కలకత్తా, 1923 
గంగా పుస్తక్‌ మాలా కార్యాలయ్‌, లక్నో, 1929 
భారత్‌భండార్‌, లీడర్‌ ప్రెస్‌, ఇలాహాబాద్‌, 1936 
భారత్‌భండార్‌, లీడర్‌ ప్రెస్‌, ఇలాహాబాద్‌, 1939 
భారత్‌భండార్‌, లీడర్‌ ప్రెస్‌, ఇలాహాబాద్‌, 1942 
యుగ్‌మందిర్‌, ఉన్నావ్‌, 1943 

యుగ్‌మందిర్‌, ఉన్నావ్‌, 1942 

హిందూస్తాన్‌ పభ్రికేషన్సు, ఇలాహాబాద్‌, 1946 
హిందూస్తాన్‌ పబ్రికేషన్స్‌, ఇలాహాబాద్‌, 1946 
కళామందిర్‌, ప్రయాగ్‌, 1950 

సాహిత్యకార్‌ సంసద్‌, ప్రయాగ్‌, 1953 

హిందీ ప్రచారక్‌ పుస్తక్‌ ఆలయ్‌, బనారస్‌, 1954 
వసుమతి, 38, జీరో రోడ్‌, ఇలాహాబాద్‌, 1969 


:గంగా పుస్తక్‌ మాలా కార్యాలయ్‌, లక్నో 1934 


సరస్వతీ పుస్తక్‌ భండార్‌, లక్నో, 1935 
భారత్‌భండార్‌, లీడర్‌ ప్రెస్‌, ఇలాహాబాద్‌, 1941 
కితాబ్‌ మహల్‌, ఇలాహాబాద్‌, 1945 


గంగా పుస్తక్‌ మాలా కార్యాలయ్‌, లక్నో, 1931 
గంగా పుస్తక్‌ మాలా కార్యాలయ్‌, లక్నో, 1933 
సరస్వతీ పుస్తక్‌ భండార్‌, లక్నో, 1936 

భారతీ భండార్‌, లీడర్‌ ప్రెస్‌, ఇలాహాబాద్‌, 1936 
గంగా పుస్తక్‌ మాలా కార్యాలయ్‌, లక్నో, 1939 


100 

బిల్లేసుర్‌ బక్‌రిహో 
చోటీ కీ పకడ్‌ 
కాలేకార్‌ నామే 
చమేలీ 
ఇందులేఖ 


గణిలాలా 
యుగ్‌మందిర్‌, ఉన్నావ్‌, 1942 
కితాబ్‌ మహల్‌, ఇలాహాబాద్‌, 1946 
కల్యాణ్‌ సాహిత్య మందిర్‌, ప్రయాగ్‌, 1950 
అపూర్ణ/నిరాలా రచనావలీ-నందకిశోర్‌ నవల్‌, 1982 
అపూర్ణ/నిరాలా రచనావలీ-నందకిశోర్‌ నవల్‌, 1982 


విమర్శనాత్మక వ్యాస సంకలనాలు : 


రవీంద్ర కవితా కానన్‌ 
ప్రబంధ్‌ పద్మ 
ప్రబంధ్‌ ప్రతిమా 
బాబుల్‌ 


చయన్‌ 
సం(గ్ర్హ 


బాల సాహిత్యం : 
భక్త(ధ్రువ 


భక్త ప్రహ్ణుద 


భీష్మ 


మహారాణా ప్రతాప్‌ 


ఇతర రచనలు : 
రామాయణ కీ అంతర్‌ 
కథాయే 

మహాభారత్‌ 


హిందీ ప్రచారక్‌ పుస్తకాలయ్‌, బనారస్‌, 1954 

గంగా పుస్తక్‌ మాలా కార్యాలయ్‌, లక్నో, 1934 
భారత్‌ భండార్‌, ప్రయాగ్‌, 1940 

కళామందిర్‌, ఇలాహాబాద్‌, 1942 

కల్యాణదాస్‌ అండ్‌ (బ్రదర్స్‌, జ్ఞాన్‌వాహీ, వారాణాసి, 
1957 

నిరుపమా ప్రకాశన్‌, ప్రయాగ్‌, 1963 


ద పాపులర్‌ (ట్రేడింగ్‌ కంపెనీ, 115, హారిసన్‌ రోడ్‌, 
కలకత్తా, 1926 
ద పాపులర్‌ (ట్రేడింగ్‌ కంపెనీ, 115, హారిసన్‌ రోడ్‌,. 
కలకత్తా, 1926 
ద పాపులర్‌ (ట్రేడింగ్‌ కంపెనీ, 115, హారిసన్‌ రోడ్‌, 
కలకత్తా, 1926 
ద పాపులర్‌ (ట్రేడింగ్‌ కంపెనీ, 115, హారిసన్‌ రోడ్‌, 
కలకత్తా, 1927 


గంగాపుస్తక్‌ మహా కార్యాలయ్‌, లక్నో, 
1956 
గంగాపుస్తక్‌ మహా కార్యాలయ్‌, లక్నో, 1939 


నిరాలా రచనలు 


ఉపయుక్త గ్రంథాలు : 


Lk 


నిరాలా కీ సాహిత్య సాధనా 
(మూడు భాగాలు) 


2. క్రాంతికార్‌ కవి నిరాలా : 

3. నిరాలా 
ఆత్మహంతా ఆస్తా 

4. నిరాలా కీ కవితాయే 

5. నిరాలా 

6. నిరాలా కీ కవితాయే 
జార్‌ కావ్య భాషా 

7. ఛాయావాద్‌ 

8. ఛాయావాద్‌ కీ 
ప్రాసంగికతా 

9. కవి నిరాలా 

10. నిరాలా 


101 


రామ్‌విలాస్‌ శర్మ, రాజ్‌కమల్‌ ్రకాశన్‌, న్యూఢిల్లీ. 
బచ్చన్‌ సింగ్‌, నందకిశోర్‌ అండ్‌ సన్స్‌, 
వారణాసి, 1969 

దూధ్‌నాథ్‌ సింగ్‌, నీలాభ్‌ ప్రకాశన్‌, ఇలాహాబాద్‌, 
1972 

మూల్యాంకన్‌ జార్‌ మూల్యాంకన్‌ (నం11) 
పరమానంద్‌ శ్రీ వాస్తవ, నీలాభ్‌ ప్రకాశన్‌, 
ఇలాహాబాద్‌, 1977 

(నం॥1) ఇం(దనాధ్‌ మదాన్‌, లోక్‌భారతీ ప్రకాశన్‌, 
ఇలాహాబాద్‌, 1975 

రేఖా ఖర్‌, లోక్‌ భారత్‌ ప్రకాశన్‌, ఇలాహాబాద్‌, 
1976 

నామ్‌వర్‌ సింగ్‌, రాజకమల్‌ ప్రకాశన్‌, నయీ దిశ్రీ, 
1979 

రమేష్‌ చంద్ర శాహ్‌, రాధాకృష్ణ ప్రకాశన్‌, 
దరియాగంజ్‌, న్యూ ఢిల్లీ 

నందదులార్‌ వాజపేయీ, వాణీ విలాస్‌ ప్రకాశన్‌, 
వారాణాసి, 1965 

కావ్య జార్‌ వ్యక్తిత్వ : ధనంజయవర్మా, 

విద్యా ప్రకాశన్‌ మందిర్‌, దరియాగంజ్‌, 

నయీ దిల్ర్తీ, 1965 


